తెలంగాణ సినీగేయ వైభవం 





దా.కందికొండ 
ఎం. ఎ.పాలిటిక్స్‌,ఎం.ఎ. తెలుగు, స్లెట్‌, పిహెచ్‌.డి (ఓ.యూ) 





తెలంగాణ సాహిత్య అకాడమి 
ప్రచురణ 


ప్రచురణ - 6 


తెలంగాణ సినీగేయ వైభవం 


దా. కందికొండ 
ఎం.ఎ.పాలిటిక్స్‌,ఎం.ఎ. తెలుగు, స్లెట్‌, 
పిహెచ్‌.డి (ఓ.యూ) 


అ తెలంగాణ సాహిత్య అకాడమి 
ISBN.No. 9789384845353 
మొదటి ముద్రణ: డిసెంబర్‌ 2017 
కాపీలు : 2000 


వెల : 125/- 


ప్రచురణ, ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి 
హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ : 
అంకుష్‌ ప్రింటర్స్‌ & డిజైనర్స్‌ 
నల్లకుంట, హైదరాబాద్‌. 


ఫోన్‌ : 040-27663211, 9912929078 


Publication : 6 


TELANGANA CINEGEYA VAIBHAVAM 


(The History of Telangana Filim Lyric writers) 


By 
Dr.Kandikonda 
M.A Politics, M.A.Telugu, slet, Ph.d.(O.U) 


© Telangana Sahithya Academi 
ISBN.No. 9789384845353 
First Edition : Dec, 2017 
Copies : 2000 

Rs. : 125/- 


For Copies : 

TELANGANA SAHITHYA ACADEMII 
Kalabhavan, Ravindra Bharathi 
Hyderabad - 500 004. 


Layout, Cover Design & Printed at : 
Ankush Printers & Designers 
Nallakunta, Hyderabad. 

Ph : 040-27663211, 9912929078 





సుందేశం 


తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రంగాలలో 
అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారు. 
ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలుగొందిన 
తెలుగు భాషా వైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో 
ఉంది. నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలియజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని 
అందించాలని కృతనిశ్చయంతో కృషి చేస్తోంది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర 
అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరుగవలసిన అవసరాన్ని 
గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య ఆకాడమిని ఏర్పాటు చేసింది. 
తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో డిసెంబర్‌ 15 నుండి 19 వరకు 
ఐదు రోజుల పాటు హైదరాబాదు నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. 
ఖండాంతరాల నుంచి వచ్చిన సాహిత్య రసహృదయులందరూ ఒక చోటకు 
చేరడంతో వారి మధ్య పరస్పర సాహిత్య సంబంధాలు, సుహృద్భావనలు నెలకొంటాయి. 
ఈ సభలు కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో 
పాటు వారిలో నూతనోత్తేజాన్ని ప్రేరణను కలిగిస్తాయి. 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురిస్తున్న 
పుస్తకాలు ప్రత్యేక అధ్యయనాలు భావితరాలను తీర్చిదిద్దుతాయని ఆకాంక్షిస్తున్నాను. 
తెలంగాణ సాహిత్య అకాడమికి రచయితలకు నా శుభాభివందనలు. 
తేది:9-12-2017 
- కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 
ముఖ్యమంత్రి తెలంగాణ రాష్టం 


(es 
a 
9, 
ల్‌ 


డా.నందిని సిధారెడ్డి 
అధ్యక్షులు 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత (ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని 
తెలంగాణ రాష్ట ప్రభుత్వం సంకల్పించింది. మహాసభల నిర్వహణ బాధ్యతలను 
తెలంగాణ సాహిత్య అకాడమికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమకాలీన 
చరిత్ర. తెలంగాణ సాహిత్య అకాడమి ఏర్పాటు సాహిత్య చరిత్ర. తెలుగు భాష 
ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పటానికి, సాహిత్య అకాడమికి ప్రాచుర్యాన్ని 
కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారు, “ప్రపంచ తెలుగు 
మహాసభలు” తలపెట్టడం జరిగింది. 

తెలుగు భాషా సంస్కృతుల మూల భూమి తెలంగాణ. తెలుగు భాషా సాహిత్యాల 
వికాసం కోసం సమున్నతంగా కృషి చేసిన మహనీయుల మాగాణం తెలంగాణం. 
యుగాలుగా, శతాబ్దాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురయినా ప్రాణసమానంగా తెలుగు 
తేజస్సును, కమ్మదనాన్ని కాపాడుకుంటూ వచ్చిన చరిత్ర తెలంగాణది. క్రీ.పూ.300 
గోపరాజుల కాలం నాటి నాణాల్లోని *నారని పేరు ఆధారంగా “అన్న తెలుగు మాట 
వాడుకలో ఉన్నట్లు నిరూపితమవుతున్నది. ఇప్పటి వరకు లభిస్తున్న ఆధారాలను 
బట్టి ఇదే మొదటి తెలుగు మాట. క్రీ.శ. 61 ప్రాంతంలో హాలుడు సంకలనం చేసిన 
ప్రాకృత గ్రంథాల గాథాసప్తశతిలో అత్త, పిల్ల, పత్తి వంటి కొన్ని తెలుగు పదాలు 
చోటు చేసుకోవడం వల్ల తెలంగాణలో తెలుగు అప్పటికే వ్యవహారంలో ఉన్నదని 
భావించడానికి వీలవుతున్నది. ఇట్లాగే క్రీ.శ. 947నాటి కుర్యాల శాసనంలోని 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


కందపద్యాలు, పంపకవి తెలుగు పద్యం తెలంగాణలో ఛందోబద్ధ కవిత్వం వర్థిల్లిందని 
చెప్పే సాక్ష్యాలు. అందువల్ల అనేక విధాలుగా తెలుగు ప్రాభవానికి నెలవైన నేల 
తెలంగాణ. ఈ చరిత్రంతా ప్రపంచానికి చాటిచెప్పి తెలంగాణలో తేజరిల్లిన తెలుగు 
వైభవాన్ని ఆవిష్కరించటమే ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన సూత్రం. తెలుగు 
ఖ్యాతిని ప్రకటించడం, తెలంగాణ మహాకవులను మననం చేసుకోవడం, కొత్త తరాన్ని 
తెలుగు భాషా సాహిత్యాల ఘన వారసత్వం వైపు ఆకర్షించి, అభిరుచి కల్పించడం 
ప్రపంచ తెలుగు మహాసభల లక్ష్యాలు, ఇది సాంస్కృతిక పునరుజ్జీవన సంకల్పం. 
తెలంగాణ పునర్వైభవ ప్రకటనం. 

ప్రపంచ తెలుగు మహాసభల (డిసెంబర్‌ 15 నుండి 19 వరకు) సందర్భంగా 
తెలంగాణ సాహిత్య అకాడమి పదిహేను పుస్తకాలు ప్రచురిస్తున్నది. తెలుగు 
సాహిత్యంలో సినిమా గీతం స్థానం విశేషమైంది. సినీగీత ప్రస్థానంలో తెలంగాణ 
కవులది ప్రత్యేక అధ్యాయం. తొలి తెలుగు సినిమా గీతం రచించింది తెలంగాణ కవి 
ఖమ్మం జిల్లాకు చెందిన చందాల కేశవదాసు. మూకీ చిత్రాల నుంచి టాకీ చిత్రాలు 
రూపొందుతున్న దశలో బిజీ రచయిత, ఒరవడి సృష్టించిన అధ్యరచయిత కేశవదాసు. 
దాశరథి, సి. నారాయణరెడ్డి, సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్‌, గోరటి వెంకన్న అందెడ్రీ, 
గద్దర్‌, గూడ అంజయ్య, జయరాజ్‌, కందికొండ దాకా ప్రతీకవి అశేష జనాదరణపొంది 
తెలంగాణకు ఖ్యాతితెచ్చిన వారే. దశాబ్దాల పాటుసినిమా రంగంలో సినారే చెక్కుచెదరని 
స్థానం నిలబెట్టుకుని చరిత్ర సృష్టించాడు. ఇంతవరకు తెలంగాణ కోణంలో సినిమా 
సాహిత్యాన్ని అధ్యయనం చేయలేదు. ఇప్పుడు ప్రఖ్యాత సినీ రచయిత కందికొండ 
తెలంగాణ సినీగీత పరిమళాలను వింగడించి అందిస్తున్నాడు. 

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కందికొండ “తెలంగాణ సినీగేయ 
కవుల వైభవం” పుస్తకాన్ని “తెలంగాణ సాహిత్య అకాడమి” ఆనందంగా 
వెలువరిస్తున్నది. డాక్టరేట్‌ కోసం ఉస్మానియాలో తెలుగు సినీ సన్నివేశగీతాల మీద 
పరిశోధన చేసిన కందికొండను కోరగానే ఈ రచన రూపొందించినందుకు 
ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ సాహిత్య అకాడమి వెలువరిస్తున్న ఈ 
పుస్తకాన్ని తెలుగు పాఠకులు, సినీ ప్రేమికులు ఆదరిస్తారని భావిస్తున్నాను. 


రామా 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ముందుమాట 


ధన్యవాదాలు... పుణ్యవాదాలు... 


చంద్రబోస్‌ 
ప్రముఖ సినీగేయ రచయిత 


తమ్ముడు కందికొండ నాపరిచయానికి 18 ఏళ్లు. ఎప్పుడు తను మంచి 
పాటరాసినా “ముందు” నేనే ఫోన్‌ చేసి బాగుందనే “మాటి చెబుతాను. ఇప్పుడు 
యిలా తాను రాసిన పుస్తకానికి “ముందుమాట” రాస్తానని మాత్రం వూహించలేదు. 


ఈ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివాను. 


“తెలుగు సినిమా పాటలో తెలంగాణ కవుల వాటా” ఎంత? అన్న అంశాన్ని 
యిప్పటివరకు పట్టించుకున్న వాళ్లు లేరు. పెద్దగా ప్రస్తావించిన వాళ్లు కూడా లేరు. 
ఆ బృహత్తర కార్యాన్ని భుజానేసుకున్నందుకు తమ్ముడిని తప్పకుండా అభినందించాలి. 


తెలుగు సినీగేయ గృహానికి మనం సమకూర్చిన ఇటుకలు ఇన్నీ అని 
తెలియజెప్పడమే కాకుండా... అసలు పునాదే మనదని సృష్టీకరించి, ఆ విషయాలను 
విశ్వవాప్తం చేసేందుకు ఉపక్రమించి, అందరికీ ఉపయోగపడే గేయనిథిలా దీన్ని 
మలచడమన్నది హర్షణీయం, అనుసరణీయం. 


“చెబితే మాటవుతుంది. 

పాడితే పాటవుతుంది 

మాటనైనా పాటనైనా పదిలపరచి పదిమందికి చేరవెస్తేనే చరిత్రవుతుంది”. 
తెలంగాణలో ఆకలివుంది, ఆరాటం వుంది, ఆవేశం వుంది అణచివేతను 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ఖీ 


ఎదిరించే ధిక్కారముంది. అస్తిత్వం కోసం చేసే యుద్ధరావమూ వుంది. యుద్ధమూ 
వుంది. 


ఈ లక్షణాలన్నింటిలో పాట పురుడు పోసుకోవడానికి కావలనిన 
జీవస్వరముంటుంది. జీవ దాతువుంటుంది. 


అందుకేనేమో తెలంగాణలో ఎవరిని కదిలించినా ఒక పాటో, ఒక పదమో, 
ఒక కీర్తినో, ఒక సుద్దో వారి నోటి చెలిమలో వూటవూరుతూ వుంటుంది. 


ఆ ఊటను వృద్ధి చేసుకొని 

భావక ప్రవాహాలుగా 

చైతన్య జలపాతాలుగా 

సంస్మరణ ప్రోతస్వినులుగా 

పొంగి పొరలి చివరికి సాహితీ సాగరాలుగా మారిన కవయితలు ఎందరో.. 


అందులో కొందరు చలన చిత్రక్షేతంలో పాటల ప్రసూనాలను పూయించారు. 
గేయాల గెలలను పండించారు. 


వాళ్లివరు? 
వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? 
వారిసామాజిక నేపథ్యమూ, 
సాంఘిక జీవన విధానమూ ఏంటి? 
వారిలో సాహిత్యాభిరుచి, అభిలాషగా మారి గీతామాత గుడి గోపురాన్ని 
అభిమర్శించే స్థాయికి చేరడానికి వారు సలిపిన కృషి ఏంటి? వారి పాటలో 
సహర్థమేంటి? లక్ష్యార్థమేంటి? 
పాట విన్నశ్రోతకి కలిగే పరమార్ధమే వారి పదాల పోహళింపు ఏంటి? 
శబ్దాల మోహరింపు ఏంటి? 
భావాల గుబాళింపు ఏంటి? 
వీటన్నింటిని ఆకలించి, 
సేకరించి, 
వ్యాకరించి 
అక్షరీకరించిన సద్దంధ్రమిది అంతరంగ వస్త్రానికి అంటుకున్న సుగంథమిది 
చెరిగిపోని నా, మా, మన ఘన చరిత్రయిది. 


ఫి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఈ చరిత్ర కారుడికి, పద చిత్రకారుడికి ప్రమాణపూర్వక ప్రణామాలు 

తెలంగాణ పాట రచయితల తరపున ధన్యవాదాలు, పుణ్యవాదాలు. 

ఈ [గ్రంథం చదువుతుంటే ఒక విషయం జ్ఞాపకానికొచ్చింది. 

చిన్నప్పుడు ఐస్‌క్రోట్‌ బండోడు డబ్బాలో ఐస్‌క్రోట్‌ పెట్టుకొని పోతున్నప్పుడు.. 
లోపలున్న రంగు రంగుల ఐస్‌క్రోట్లు కరిగి ఆ తీయని నీరు డబ్బా మూలల నుండి 
కిందికి జారుతుంటే... 


దాని వెనుక వరికి దోసిట్లో ఆ తీయని రంగు నీరు పట్టుకొని తాగుతుంటే 
వస్తుందే మజా... 


అగో సరిగ్గా అదే అనుభూతి కలిగింది. 
తమ్ముడి డబ్బాలో యింకా ఎన్నో ఐస్‌క్రోట్లున్నాయి. కరినప్పుడు తాగాలన్నకాంక్ష 
నాలో ఉంది. 


భగవంతుడు తమ్ముడికి సంపూర్ణ ఆయురారోగ్యాలు (పసాధించాలని 
కోరుకుంటున్నాను.. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ఖీ 


అభినందనలు 


తెలంగాణ పూదోటలో పాటల చెట్లు 


డా.సుద్దాల అశోక్‌తేజ 
జాతీయ సినీగేయ అవార్డు గ్రహీత 


తమ్ముడు కందికొండ పెద్ద పెద్ద హీరోలకు పాటలు రాసిన రచయిత. 
మంచివాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తొలి తెలుగు ప్రపంచ మహాసభల 
సందర్భంలో తెలంగాణ సినీగేయ రచయితల జీవన రేఖలను పాటల పూరేకులను 
పరిచయిస్తూ రాసిన ఈ పొత్తాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ” అచ్చొత్తించిన 
కితాబుగా రాబోతున్నది చాలా సంతోషకరమైన సందర్భం. 

తెలంగాణ రాషోద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. ‘టిఆర్‌ఎస్‌’ 
ప్రారంబించినప్పుడు నేనో పది, ఇరవై ఉద్యమ గీతాలు రాయడం అవి ప్రజల్లోకి 
వెళ్లడం ఉద్యమ స్ఫూర్తిని కలిగించడం ఒక జ్ఞాపకం. 

రాష్టం వచ్చాక ఒక్కో రంగంలో ఒక్కో కొత్తచరిత్ర లేదా సమగ్రత సముపెర్షి 
ంచుకున్న యదార్థ సత్య చరిత్రలు వికసిస్తున్న గర్వకాలమిది. 

ఈ తరుణంలో కందికొండ మాతరం, మా పూర్వతరం సినీగీత రచయితల 
గురించి మా తర్వాత తరం రచయితల గురించి ఈ పుస్తకం రాశాడు. లబ్ద ప్రతిష్ణులైన 
వారి గురించి రాశాడు. సమయాభావం వల్ల కొందరిని విస్మరించినా... నా ఉద్దేశం 
పునర్ముద్రణలో సరిచేసుకోవచ్చు. 

కీ.శే. దాశరథి సినారేల గురించి, అందరి గురించి చక్కగా విశ్లేషించాడు. 
అసలు వివరంగా ఈ పుస్తకంలోని రచయితల గురించి రాస్తే ఒక్కొక్కరి గురించి 
ఒక్కో పరిశోధన గ్రంథం తయారవుతుంది. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నాకు ప్రియముఖ్యమంత్రి కేసీఆర్‌ 'జై బోలో తెలంగాణ” సినిమాలో రాసిన 
“గారడి చేస్తుండ్రు - గడిబిడి చేస్తుండ్రు” పాటతో మా సినీగీత రచయితలలో చేర్చడం 
చాలా గర్వంగా ఉంది. అలాగే మంచిర్యాల పట్టణంలో పుట్టిన “శ్రేష్టును తొలి తెలంగాణ 
సినీగీత రచయిత్రిగా పరిచయం చేయడం కూడా కందికొండను అభినందించాలి. 


నాకు తెలిసి సినిమాకు ఉద్యమ గీతం రాసి ముఖ్యమంత్రి అయిన సంఘటన 
భారతదేశ సినీ చరిత్రలో లేదు. అలాంటి అరుదైన వారు కెసిఆర్‌ గారు రాజుల 
కాలంలో కవితలు గజళ్ళు, షాయరీలు, రుబాయతులు చెప్పిన వారు రాజులై 
ఉండొచ్చు. 


పాటల్లో సినిమాపాట ప్రత్యేకం చాలా మంది అజ్ఞానులు అనుకున్నంత సులభం 
కాదు సినిమాపాట రాయడం అన్నాడు శ్రీశ్రీ. 


అంతెందుకు “ఆకాశరాజు సినిమాకు పాటలు రాసి మహాకవి సామ్రాట్‌ విశ్వనాథ 
సత్యనారాయణ “ఇది మనకు అబ్బని విద్య” అనుకుని వెనక్కి వెళ్లటం ఒక అచ్చెరువు 
కలిగించే సత్యం. ఛందస్సుతో ఊడిగంచేయించుకున్న బ్రాహ్మీమయ దీశాలి విశ్వనాథ 
పాటకు ప్రత్యేక ప్రతిభకావాలి సినిమా పాటకు “అంతకుమించి” “అదేదో” కావాలి 
అదేదో అందరికీ సాధ్యం కాదు. అందుకే ఎనభైయేళ్ల తెలుగు టాకీ సినీ హిస్టరీలో 
మొత్తం గీత రచయితలు నూటయాభై మించలేదు. దటీజ్‌ సినీ లిరిసిస్ట్‌ స్పెషాలిటీ 
లేదా ప్రతిభ... అనుకోవచ్చు. 

దర్శకుడు చెప్పిన పరిధిలో సినీ సంగీత దర్శకుని కొలతల్లో ఒదుగుతూ ప్రేక్షకుల 
(శ్రోతల గుండెల్లో డైనమైట్‌లా పేల్చడం, అది నాలుకలపై జీవించడం సాధారణం 
కాదు. 

ఎవరు ఒప్పిన ఒప్పకోకున్నా తెలుగు నాలుకలపై వందలసంఖ్య నాల్మలలో 
పద్యాలు ఆడితే, వేల సంఖ్యలో పాటలు ఆడితే, కోట్ల జనాల నాలుకలపై ఆడేపాట 
కేవలం మా పాట... మా సినిమా పాట... అని ఘంటాపథంగా చెబుతున్నాను, 
గర్విస్తున్నాను. సినీగీత రచయితల ఈ పాటకు ఇంత గ్లామర్‌ ఉంది కనుకనే కృష్ణశాస్త్రి, 
శ్రీశ్రీ, దాశరథి, సినారేలు సినీగీత రచయితలై ప్రస్తుతి పొందారు మనలోమాట పైన 
పేర్కొన్న కవులు కూడా జనసామాన్యానికి సినీ గీత రచయితలుగానే తెలుసు. అలాగే 
వారి కీర్తి ఘనతకెక్కింది. 

ఏమైనా కందికొండ ప్రపంచ తెలుగు మహాసభలకు ఎక్కువ సమయం లేనందున 
పైపైన తడిమినా ఈ రకంగా తెలంగాణ సినీగీత రచయితల వైభవం ప్రపంచ 
తెలుగు మహాసభల్లో ఆవిష్మరణ మవుతున్నందుకు కందికొండను తెలంగాణ సాహిత్య 
అకాడమినీ - తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


© © © © © © © © © + , , + , , +, , , , , , ఈ , +, + 


విషయసూచిక 


సినిమా పాట ఆవిర్భావ వికాసాలు 
చందాల కేశవదాస్‌ 
దాశరథి కృష్ణమాచార్యులు 
డా.సి. నారాయణరెడ్డి 
డాక్టర్‌. వద్దేపల్లికృష్ణ 
గద్దర్‌ 

గూడ అంజయ్య 

గోరేటి వెంకన్న 
డా.సుద్దాల అశోక్‌తేజ 
చంద్రబోస్‌ 

డా. అందెథ్రీ 

జయరాజ్‌ 

డా.నందిని సిధారెడ్డి 

డా. కందికొండ 
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 
వరంగల్‌ (శ్రీనివాస్‌ 

తైదల బాపు 

వరికుప్పల యాదగిరి 
అభినయ శ్రీనివాస్‌ 
యశ్‌పాల్‌ 

మిట్టపల్లి సురేందర్‌ 
కృష్ణకాంత్‌ 

కాసర్ల శ్యామ్‌ 

లక్మ ప్రవీణ్‌ 


107 
115 
122 
128 
138 
140 
145 
149 
154 
160 
164 
170 
175 
181 
186 


సినిమాపాట ఆవిర్భావ వికాసాలు 


సినిమాపాట ఒక విలక్షణమైన ప్రక్రియ. ఇది నేడు జనజీవితాన్ని ఒక అందమైన 
లతలా పెనవేసుకుంది. అది ఎంతగానంటే ప్రయత్నంగానో అప్రయత్నంగానో మన 
అనుమతి లేకుండానే మన చేతనే అలాపింప చేసేంతగా, విందుల్లో, వినోదాల్లో, 
వేడుకల్లో పాటలు పాడటం వినిపించడం మనం నిత్యం వింటున్నాం, చూస్తున్నాం. 

సాహిత్య ప్రక్రియగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకునే క్రమంగా తన ప్రస్థానాన్ని 
మొదలు పెట్టిన సినిమా పాటను నాటి నుంచి నేటి వరకు పరిశీలిస్తే అనేకానేక 
ఆసక్తికరమైన విషయాలు, దాని వెనుక దాగివున్న కఠోర శ్రమ మనల్ని ఆశ్చర్యంలో 
ముంచి ఆలోచింపజేస్తుంది. 

అసలు ఈ సినిమా అనే పదం దేని నుంచి పుట్టింది అనే విషయంలోకి వెలితే 
ఇది “కినెమో” అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. “కినెమో” అంటే పురోగమనమని 
అర్ధం. థామస్‌ అల్వా ఎడిసన్‌, డికెన్‌సన్‌ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 1889 అక్టోబర్‌ 
లో 'కినెటోస్మ్కోప” కనుగొనడంతో అంతవరకు ఉన్న “మాజిక్‌ లాంతర్లు” అంతర్జానమై 
వాటి స్థానంలో సినిమా లాంటిది ఊపిరి పోసుకుంది. అది పరిణామ క్రమంలో నేటి 
సినిమాలా రూపుదిద్దుకుని ఆ చిత్రయుగం 1918 వరకు కొనసాగింది. అనంతరం 
ఈ మూకీ చిత్రాల నిడివి పెరిగి కథకు ప్రాముఖ్యం హెచ్చింది. 

ప్రస్తుత ముంబాయిలో 1896లో చలన చిత్ర ప్రదర్శన ప్రారంభమైనప్పటికీ 
స్వదేశీ చిత్రాలు రూపుదిద్దుకోలేక పోయాయి. తరువాత “భక్త పుండలిక్‌” అనే మూకీ 
చిత్రాన్ని 1910లో * ఆర్‌.జి. టోర్నే” నిర్మించారు. కానీ నిర్మాణంలో విదేశీ సాంకేతిక 
నిపుణులు పాల్గొని ఒక రంగస్థల నాటకాన్ని యథాతథంగా తెరకెక్కించడం చేత 
“ఆర్‌. జి. టోర్హే” గారు భారత చలనచత్ర పితగా గుర్తింపు పొందలేకపోయారు. తరువాత 
1911లో వచ్చిన “రాజదర్చారు” భారతదేశంలో మొదటి మూకీగా పరిగణింపబడి 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


నప్పటికీ, పూర్తిగా భారతదేశ సాంకేతిక నిపుణులతో సర్వసతంత్రంగా నిర్మించిన 
చిత్రం మాత్రం 1913లో వచ్చిన “రాజా హరిశ్చంద్ర” యే. అందుచేతనే ఆ చిత్ర 
నిర్మాత అయిన “దాదాసాహెబ్‌ ఫాల్మే” కు 'భారతీయ చలన చిత్ర పితిగా అరుదైన 
గౌరవం దక్కింది. 

“హరిశ్చంద్ర చిత్ర నిర్మాణం కోసం ఫాల్కే పడిన కష్టాలు నేటికీ కథలు కథలుగా 
చెప్పుకుంటారు. “చంద్రమతి” పాత్ర పోషించడానికి (ప్రీలెవరు ముందుకు 
రాకపోవడంతో చివరకు ముంబాయిలోని వేశ్య వాటికలకు వెళ్ళి ఆ పాత్ర ధరించమని 
ఎందరో వేశ్యలను అడిగారట. చివరికి ఫలితం లేకపోవడంతో “ఫాలుంకే” అనే ఒక 
పురుషుడి చేత ఆ పాత్రను వేయించి మెప్పించారు. 


ఇక తెలుగు విషయానికొస్తే, తెలుగు వారు నిర్మించిన తొలి తెలుగు మూకీ 
చిత్రం “భీష్మ” దీనిని “రఘుపతి వెంకయ్య” గారు 1928లో నిర్మించారు. నిశ్శబ్ద 
చలన చిత్రం అయిన ఈ దృశ్య ప్రక్రియ మొదట్లో (ప్రేక్షకులను అలరించినప్పటికీ 
రాను రాను ఏదో వెలితి ఉన్నట్లు (ప్రేక్షకులు భావించడం ప్రదర్శకులు గమనించారు. 
దాని కోసం ప్రథమంగా ప్రదర్శన శాలల్లో వ్యాఖ్యాతలను నియమించారు. ఆ తరువాత 
నాటకాల్లో లాగే తెర ముందు ప్రేక్షకుల దృష్టికి అవరోధం కలగకుండా గోయ్యివంటి 
భాగంలో “వాద్యగోష్టి ” ఏర్పాటు చేసి సంఘటనలకు అనుగుణమైన శబ్దాలను 
సంగీతాన్ని వినిపించి రసానుభూతికి కృషి చేశారు. అయినప్పటికి నాటకాల నుంచి 
పోటిని తట్టుకుని మూకీలు నిలబడలేకపోయాయి. ఇక్కడే... ఇక్కడే... పాట జీవం 
పోసుకునేందుకు ఆస్కారం, అవసరం ఏర్పడింది. ప్రేక్షకుల అసంతృప్తిని రూపుమాపి 
వారికి మూకీల పట్ల ఆదరణను పెంచడం కోసం మూకీ చిత్రాలలోనే వాద్య గోష్టి 
ద్వారా పాటల్ని ప్రదర్శింపబడి వినిపించేందుకు అంకురార్పణ జరిగింది అలా 
ఆరోజులలో (ప్రదర్శింపబడిన పాశ్యాత్య చిత్రాల్లో “మై లోన్లీ హార్ట్‌” “హార్ట్‌ అండ్‌ 
ఫ్లవర్స్‌” “బ్యూటిఫుల్‌ బ్లూలాగూన్‌” వంటి పాటల్ని సందర్భోచితంగా వినిపించారు. 
తరువాత అదే విధంగా హిందీ చిత్రాలలో “జల్‌ మె చణ్‌ కె జల్‌ మచ్చరియా” “ఉంగ్లీ 
మారోరి మోరీ” “మత్‌ బోలో బహర్‌కి బతియా” వంటి రాగాశ్రయ గీతాలు, జానపద 
వాద్యగోష్టి ద్వారా భారతీయ చిత్రాలలో వినిపించారు. ఈ పాటలు ఈ చిత్రాల కోసమే 
రచించినవి కావు. సందర్భోచితంగా ఆయా సందర్భాలకు సరిపోయే ప్రజారంజకమైన 
పాటలు మాత్రమే. 

భారతీయ చిత్రాలకు వాద్య సమ్మేళనంలో తబలా, వార్మోనియం 
ఉపయోగించేవారు. ఇట్టి వాద్య కళాకారులే ఈ మూకీ చిత్రాలకు సంగీత దర్శకులుగా 
వ్యవహరించబడేవారు. అట్లే వాద్యగోష్టి ద్వారా పాటలు వినిపించడం ప్రారంభించడం 
జరిగిందని చెప్పవచ్చు. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


1927 అక్టోబర్‌ 6వ తేది రోజున “వార్నర్‌” ప్రదర్శన శాలలో “జాజ్‌ సింగర్‌” 
(౮౬22 51006౧0అనే కథాకమామీషూ ఉన్న మొదటి శబ్ద చిత్రం ప్రదర్శించటం 
జరిగింది. ఈ చిత్రంలో బహుళ ప్రచారం పొందిన ఏడు పాటలున్నాయి. వాటిలో 
“బాబీగార్జన్‌” పాడిన “మై గాల్‌ సాల్‌” (My Gal 5ఇ)అనే పాట చిత్రంలో వినిపించే 
మొట్టమొదటి పాట. ఇదే ప్రపంచంలో మొదటి సినిమా పాట. “పాల్‌ డ్రెస్సర్‌” ఈ 
గీతాన్ని రచించి స్వరకల్పన చేశారు. 

“షాబోట్‌” అనే పాశ్చాత్య టాకీని చూసి ముగ్గుడై “శబ్దగ్రహణ” యంత్రాన్ని 
దిగుమతి చేసుకుని “ఇరానీ” నిర్మించిన “అలం ఆరా” 14-8-19381న 
బొంబాయిలోని “మెజిస్టిక్‌ థియేటర్‌” లో విడుదలై సంచలనం సృష్టించింది. ఇదే 
తొలిభారతీయ శబ్ధ చిత్రం. దీనిని “ఆర్దేషిర్‌ ఇరానీ” నాలుగు నెలల్లో నలభై వేల 
రూపాయల వ్యయంతో, పాశ్చాత్య సాంకేలిక నిపుణుల సహాయం లేకుండా నిర్మించారు. 
ఇది 10,500అడుగుల పొడవు ఉన్న చిత్రం. ఈ చిత్రంలో ఫకీరు పాత్ర ధరించిన 
డబ్యూ. ఎం.ఖాన్‌ పాడిన 

“దేదే ఖుదాకె నామ్‌ సే 
ప్యారే! తాఖత్‌ హై గర్‌ దేనే కీ 
కుచ్‌ చాహే అగర్‌ తొ మాంగ్‌ లే 
ముయే హిమ్మత్‌ హై మగర్‌ దేనే కీ” 
భావం: నీకు ఇవ్వగలిన తాహత్తు ఉంటే దేవుడి పేర ఇవ్వు.. 
నీకు ఏదైనా అడగగలిగిన దైర్యముంటే అప్పుడది కావాలని అడుగు. 


ఇది బాగా ప్రాచుర్యం పొందిన తొలి భారతీయ చలన చిత్ర గీతం. భారతీయ 
షేక్స్‌పియర్‌ గా పేరు పొందిన “ఆగాహష్ష్‌ కాళ్ళీరీ” ఈ పాటను రచించారు. ప్రముఖ 
చలన చిత్ర నిర్మాత అయిన ఎల్‌.వి ప్రసాద్‌ ఈ పాట చిత్రీకరణ సమయంలో 
ప్రత్యక్షసాక్షి కావడం తెలుగు వారికి గర్వకారణం. 

“ఆలం ఆరా” విడుదలయ్యే నాటికి దాక్షిణాత్యులనేకులు నేటి చలన చిత్ర 
ప్రముఖలైన ఎల్‌.వి.ప్రసాద్‌ గారు నెల జీతం నటుడిగా బొంబాయిలోని ఇంపీరియల్‌ 
కంపెనీలో పనిచేస్తుండేవారు. “రాజాశాండో” గారు మూకీ చిత్రాలతో ప్రాచుర్యం 
పొందిన కథానాయకులయ్యారు. వై.వి. రావుగారు నటునిగా అనుభవం పొందారు. 
హెచ్‌.ఎమ్‌.రెడ్డి కృష్ణా ఫిలిమ్స్‌ లో సమర్ధుడైన నిర్వాహకులుగా పేరు తెచ్చుకున్నారు. 
వీరంతా బొంబాయి, కలకత్తా చలన చిత్ర పరిశ్రమలో పనిచేస్తుండేవారు. అందువల్ల 
తొలి తెలుగు చిత్రం ముంబాయిలోనే నిర్మించబడింది. అదే “భక్త ప్రహ్లాద”. దీనిని 
“ఇంపీరియల్‌ మూవీటోన్‌” బొంబాయి వారు నిర్మించగా హెచ్‌.ఎమ్‌. రెడ్డి దర్శకత్వ 
బాధ్యతలు చేపట్టారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


తొలి తెలుగు సినిమా పాట విషయానికొస్తే “భక్త ప్రహాద” సినిమాలో పోతన 
పద్యాలు ధర్మవరం కృష్ణమాచార్యుల వారి కొన్ని పాటలతో మరికొన్ని పాటలు కూడా 
చోటు చేసుకున్నప్పటికి ఈ చిత్రంలోని 


“పరితాపభారంబు భరియింప తరమా 
కటకట నేవిధి గడువంగ జాలుదు 
పతియాజ్ఞను దాటగలనా 

పుత్రుని కపాడగలనా 

ఈ విషము నేనెటులను 

తనయుని (త్రావింపగలను..? 
ధర్మము కాపాడుదునా 

తనయుని కావగ గలనా..?” 


అనే పై పాటను “చందాల కేశవదాసు” రచించారు. ఈ పాటను అంతకు 
ముందే రచించినప్పటికీ “చందాల కేశవదాసు” అనుమతితో మార్పులు, చేర్పులు 
వారి చేతనే చేయించి హెచ్‌.ఎమ్‌.రెడ్డి గారు ఈ పాటను ఉపయోగించుకున్నారు. 
అందుకే “కేశవదాసు”ను తొలి తెలుగు సినిమా కవిగా పేర్కొనడం జరిగింది. ఈ 
విధంగా ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నేడు సినిమా పాట ఒక సంపూర్ణ సాహిత్య 
ప్రక్రియగా జీవం పోసుకుని మనల్ని అలరిస్తోంది. ఆనందింపచేస్తోంది. పాడిస్తుంది. 
ఆడిస్తోంది. ఇలా ఈ సినిమా పాట విలక్షణతను సంతరించుకుని ఎన్నో పోకడలు 


పోయింది. పోతుంది. పోనుంది. 


ఇంతటి ఘన కీర్తి కలిగిన తెలుగు సిని గేయ చరిత్రలో తెలంగాణ సినీ గేయకవుల 
పాత్ర మరువలేనిది. తొలి తెలుగు సినీగీతాన్ని రచించింది కూడా తెలంగాణ ముద్దుబిడ్డ 
“చందాల కేశవదాసు” ఖమ్మం జిల్లా, జక్కేపల్లి గ్రామస్తుడు కావడం తెలంగాణ 
గర్వించతగ్గ విషయం. 1932లో “భక్త ప్రహ్లాద” చిత్రంలోని “పరితాపభారంబు 
భరియింపతరమా” అనే పాటతో ప్రారంభమైన తెలంగాణ సినీ గేయ కవుల 
మహాప్రస్థానం నేటి వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. కేశవదాసు గారి తరువాత 
వరుసగా, దాశరథి, సినారే, గద్దర్‌, సుద్దాల, గోరేటి వెంకన్న వడ్డేపల్లి, చంద్రబోస్‌, 
జయరాజ్‌, గూడ అంజన్న అందెశ్రీ, నందిని సిధారెడ్డి, కందికొండ, మిట్టపల్లి 
సురేందర్‌, కాసర్ల శ్యామ్‌, తైదల బాపు, వరికుప్పల యాదగిరి శ్రేష్ట, కెసిఆర్‌, అభినయ 
్రీనివాస్‌ వరంగల్లు శ్రీనివాస్‌, యశ్‌పాల్‌ శ్రేష్ట కృష్ణకాంత్‌, లక్ష్మ ప్రవీణ్‌ ఇలా అనేక 
మంది రచయితలు అద్భుతమైన గేయ సాహిత్యాన్ని అందించి తెలంగాణ గేయ సాహిత్య 
మహాప్రస్థానంలో మైలు రాళ్లలా నిలిచి గేయ కవిత్వానికి కొత్త సొగసులు అద్దారు. 
వారి గురించి తెలుసుకుందాం. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





చందాల కేశవదాస్‌ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


సినీ గేయరచయితల్లో ముందుగా స్మరించు 
కోవలసినవారు చందలకేశవదాస్‌.. టాకీ 
చిత్రాలు వచ్చిన మొదట్లోనే పాటలకు శ్రీకారం 
చుట్టిన కేశవదాస్‌ మరిచిపోలేని సినీ గేయాలకు 
ఆజ్యం పోసి తెలుగు ప్రజల గుండెల్లో గూడు 
కట్టుకుని నిలిచిపోయారు. వారు తెలంగాణ 
నుంచి రావడం తెలంగాణ ప్రజలకు గర్వ 
కారణం. 1876 జూన్‌ 20న ఖమ్మం జిల్లా జక్కే 
పల్లిలో చందాల లక్ష్మినారాయణ, పాపమ్మలకు 
జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించిన ట్లుగా 
కేశవదాస్‌ ప్రతిభ చిన్ననాడే వెలు గులోకి 
వచ్చింది. విద్యార్థి దశలోనే తెలుగులోని 
ఛందస్సుపైన పట్టు సాధించాడు. అవధానాది 
ప్రక్రియలను అలవోకగా నడపగలిగేవాడు. 

అష్టావధానాలు చేయడం అనే ప్రక్రియలో 
దేశాటన చేస్తున్న కాలంలోనే సుప్రసిద్ధ వాగ్గేయ 
కారుడు పాపట్ల కాంతయ్యగారితో స్నేహానికి 
బాటలు వేసింది కాలం. కాంతయ్య గారికి 
కేశవదాసులోని ప్రతిభావ్యుత్పత్తులు నచ్చి అతని 
ధారణాశక్తి సాహిత్యంపై పట్టు, భాషలోని గరిమ 


తెలుసుకుని కాంతయ్యగారు సంగీతంలోని మెలుకువలను నేర్పారు. గేయరచనలో 
సంగీతం కూర్పులో హరికథనంలో, రచనావిశేషాలను అందులోని మర్మాలను 
అరమరికలు లేకుండా నేర్పించారు. ఏకసంథాగ్రాహి అయిన కేశవదాసు 
కాంతయ్యగారు నేర్పిన విద్యలన్నింటిని పుక్కిటబట్టి వాటిలో నేర్పును సాధించారు. 


అనంతరం కేశవదాసు కలం పట్టి కావ్య రచన ఆరంభించారు. గొంతు 
సవరించుకున్నారు. అవధానాలు, హరికథా కళాకారుడినే కాదు నాటక కర్తగానే 
కాదు మొట్టమొదటి శబ్ద చిత్రమైన భక్త ప్రహ్హాదకు పాటలు రాసిన సినీగేయరచయితగా 
చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాడు. అంతేకాదు.. నాటకాల్లో నాంది వాచకంగా 
పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే సుప్రసిద్ద కీర్తనను రచించారు. తెలుగు దేశమే 
కాదు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఇతర భాషీయులు కూడా విని ఆనందించే కీర్తనలు 
ఎన్నో తీర్చిదిద్దారు. కనకతార అన్న నటకకర్తగా సు ప్రసిద్దులైన వీరు 'శ్రీకృష్ణతులాభారం” 
అన్న నాటక (ప్రదర్శనలకు కొన్ని పాటలను చేర్చి ఆ నాటకాన్నే బహురమ్యంగా 
మార్చివేసారు. అందరికీ ఆ నాటకం గుర్తిండిపోయేటట్లు చేసింది కేవలం ఆయన 
రచించిన పాటలే. 


కాంతయ్యగారి నాటక సమాజంలో చేరిన కేశవదాసు గారు “లీకృష్ణతులాభారం” 
అనే సినిమాలో “భలే మంచి చౌక బేరము పోయినన్‌ దొరకదు” అనే గీతం రాసి ఆ 
సినిమాకే వన్నె తెచ్చారు. మొదట్లో తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి తిరిగి తన 
హరికథాగానంతో అక్కడి వారి హృదయాలను దోచుకున్న ఘనత కూడా కేశవదాసు 
గారిదే. “భక్త ప్రహ్లాద” (1932 ఫిబ్రవరి 6 సంగీతం హెచ్‌ఆర్‌ ప్రద్మనాభరావు) 
చిత్రంలోని మూడు పాటలతో సినీరంగ ప్రవేశం చేశారు. వీరు “శ్రీకృష్ణతులాభారం'” 
అన్న నాటికకు రాసిన పాటలు ఈ చిత్రంలో మూడు సార్లు ఉపయోగింపబడి విశేష 
ప్రాచుర్యాన్ని పొందాయి. అంతటి శక్తి కేవలం ఒక్క పాటకే ఉన్నదని ఆనాడే 
నిరూపించిన ఘనత కేశవదాసుగారిది. 


ఒక్క సినీ పాటలు, హరికథలే కాదు కేశవ శతకం, సేతుబంధనం, సీతాకళ్యాణం, 
రుక్మాంగద, మేలుకొలుపులు, జోల పాటలు సత్యభామా పరిణయం, సీతాకళ్యాణం, 
నాగదాసు వంటి రచనలు కూడా చేశారు. భక్తప్రహ్లాద, కనకతార, రాధాకృష్ణ, శ్రీకృష్ణ 
తులాభారము, సతీసక్కుబాయి, లంకా దహనం వంటి సినిమాలకు పాటలు రాశారు. 

పరితాపభారంబు భరియింప తరమా 

కటకట నేవిధి గడువంగ జాలుదు 

పతియాజ్ఞను దాటగలనా 

పుత్రుని కపాడగలనా 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఈ విషము నేనెటులను 

తనయుని త్రావింపగలను..? 

ధర్మము కాపాడుదునా 

తనయుని కావగ గలనా..? 

అంటూ భక్త ప్రహాద (1932) చిత్రంలో కేశవదాసు పాటను రాశారు. అలాగే 

“తనయా ఇటులన్‌ తగదుర బలుకా తండ్రిమాట వినకా 

సకల సద్దుణంబులకు నిధివై శాంతి మార్గావలంబకుడవునై 

జనకు కంటె గురుదైన మెవ్వరిల, ప్రేమభరిత ఇటు తగునా 

శత్రుత్వమున్‌ జూపగన్‌..” 
అంటూ అదే సినిమాలో మరో పాటను కూడా రాశారు. 

“ఖీకరమగు నా ప్రతాపంబునకు భీతిలేక ఇటు చేసెదవా 

భీరుడవై క్రూరుడవై చోరుడవై పారుడవై 

నాదగు సతినిటులన్‌ నీవిటు చెరగొనన్‌ నాదగు సామర్థ్యంబరయగ 

నెంచితివె ఖండ ఖండములుగ ఖండించెద నిను దుండగీడ..” 

అంటూ భక్త ప్రహ్లాద సినిమాలోని ఇంకొక పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని 
అందించారు. 

ఎన్నో సత్మార్యాలకు కూడా కేశవదాసు ముందుండేవారు. భధ్రాచలం లోని 
యాత్రికుల సౌకర్యార్థం బావి తవ్వించారు. భోజన, విశ్రాంతి ఏర్పాట్లను చేశారు. 
అందరిని తనవైపుకు ఆకర్షించి సాగుతున్న సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. 
ఆ సమయంలో ప్రఖ్యాత ప్రతిభావంతులు కవులు సిని రంగం వైపు అడుగులు 
వేసారు. వారి ప్రవేశం సినీ రంగానికి మరింత వెలుగులు అద్దుతూ వచ్చాయి. 

ఇలా తెలుగు, సినిగేయ చరిత్రలో తొలి సినిగేయాన్ని రచించింది తెలంగాణ 
కవి కావడం తెలంగాణకు అరుదైన గౌరవం. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 





దాశరథి కృష్ణమాచార్యులు 
సినిమా అనేది (ప్రేక్షకులను కట్టిపడిసే 
ప్రక్రియ. ఇందులో హావభావాలకు ప్రాధన్యం 
ఉంటుందని దాశరథి గుర్తించారు. భావ 
సౌందర్యాన్ని భాషా సొబగులను అలంకరిస్తే 
ప్రేక్షకుని మనస్సును రాగ రంజితమౌతుందనే 
నాడి తెలిసిన డాక్టరుగా పాటలను కూర్చడం 
ఆరంభించిన కృష్ణమాచార్యులు తన పేరుకు 
తగ్గట్టుగానే సర్వజనులను తనపాటతో మైమరి 
పించారు. 
నిజాం నిరంకుశ ప్రభుత్వంలో ప్రజల 
బాధలను చూసి, అనుభవించి ఆ ప్రభుత్వం పెట్టె 
అష్టకష్టాల శరధిని తాను దాటడమే కాక తన 
ప్రజలను దాటించడానికి కలం నౌకనెక్కి తన 
మాటలనే తెరచాపనెత్తి ఒక ప్రభంజనంలా 
విరుచుకుపడ్డ దాశరథి గూర్చి ఒక్క ముక్కలో 
చెప్పాలంటే నిజాం గుండెల్లో నిద్రపోయిన వీరాధి 
వీరుడు. అంతేకాదు నిజామనే బూజును 
దులపడానికి కలాన్నే శరంగా చేసుకుని శరధిని 
తన వీపున పెట్టుకుని మాటలనే బాణాలను 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


సంధిస్తూ మరో పక్కమాటనే తూటగా చేసి ఫిరంగిని ఎక్కుపెట్టిన ధీశాలి మహోన్నత 
పురుషాగ్రేసరుడు దాశరథి. వీరి తొలి సినీగీతం “ఖుషిఖుషిగా నవ్వుతూ (ఇద్దరు 
మిత్రులు -సంగీతం సాలూరు రాజేవ్వరరావు 1961) 

సినిమా కథ, పాత్ర స్వభావం, సన్నివేశాన్ని బట్టి పాటరాయడం ఆరంభించారు. 
కన్నెవయసు సినిమాలోని ఈ పాటను రాసారు. 


పల్లవి: 

ఏదివిలో విరిసన పారిజాతమో.. 

ఏ కవిలో మెరసిన (పేమగీతమో.. 

నా మదిలో నీవై నిండిపోయెనే.. 

ఏ దివిలో విరిసిన పారిజాతమో.. 

ఏ కవిలో మెరసిన (పేమగీతమో.. 

నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్యతారలై 

నా కన్నుల వెన్నెల కాంతి నింపెనె.. 

ఏ దివిలో విరిసిన పారిజాతమో.. 

ఏ కవిలో మెరసిన (పేమగీతమో.. 

అంటూ పాట రాసి ప్రేక్షకులకు అందించారు. ఆ దాశరథే “వాగ్దానం”, “ఇద్దరు” 
మిత్రులు అన్న రెండు సినిమాలకు ఒకేసారి పాటలు రాసి తన అపార మేధాసంపత్తిని 
ఆవిష్కరించారు. 

దాశరథి “ఖుషి ఖుషిగా నవ్వుతూ అంటూ పాడుతూ కన్నెమనసులను 
దోచుకోగలరు. అట్లానే “పాడెను నీనామమే గోపాలా”... అంటూ భక్తి సామ్రాజ్యంలో 
ఉన్నతోన్నత స్థానాలకు వెళ్లి భగవంతుడినైన కట్టిపడేయగలరు అని వేరుగా చెప్పాల్సిన 
పనిలేకుండా భక్తిరసగీతం అనగానే దాశరథి అన్న పేరును నిర్మించుకున్న దాశరథి 
తెలంగాణ గేయ చరిత్ర కిరీటంలో ఓ కలికితురాయిగా నిలిచిపోయారు. 

దాశరథి 1925 జూలై 22న మహబూబాబాద్‌ జిల్లా గూడూరు ప్రాంతంలో 
దాశరథి వెంకటాచార్యకు జన్మించారు. పుట్టిన నాటి నుండి దాశరథి ప్రావీణ్యం ప్రతిభ 
ప్రతిపదంలో కనిపించేది. వారసత్వ సంపదగా పండిత వంశంలో పుట్టిన దాశరథి 
చదువులోను సాంస్కృతిక విశేషాలల్లోను తన మేథస్సును బహిర్గతం చేస్తూనే 
ఉండేవారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, తెలుగు భాషల్లో పండితులైన దాశరథి 
ఉర్దూలో మెట్రిక్యులేషన్‌, భోపాల్‌ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియేట్‌ పూర్తి చేసారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్ష 


ఆయన ఇంగ్లీష్‌ సాహిత్యంలో ఉస్మానియా నుంచి వి.ఏలో పట్టభద్రుడయ్యాడు. 
పద్యం అల్లడం దాశరథికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. ఆనాటి పరిస్థితులను 
చూసి తాను ఉంటున్న సమాజాన్ని ప్రగతి పథంలో తీసుకుని వెళ్లడం తన బాధ్యతగా 
భావించి కమ్యూనిస్టు సభ్యుడిగా చేరాడు. రెండో ప్రపంచ యుద్ధసమయంలో ఆ 
పార్టీ వైఖరి నచ్చక బయటకు వచ్చేసాడు. కాని తనలోని అంతర్మథనం తనతో జనం 
పడే పాట్లు దానికి కారణమైన నిజాం అరాచక ప్రభుత్వాన్ని చూచి కడుపు తరక్కుపోయి 
బాధను అనుభవించాడు. 
దాశరథి తన కలాన్ని కత్తిగా మార్చాడు. తెలంగాణ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ 
“నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని ఎలుగెత్తి చాటారు. దీనిపై పరాయి వాళ్లు 
చేతులేస్తే ఆ చేతులకు సంకెళ్లు తప్పవు అని గొంతెత్తాడు. పీడిత తాడిత ప్రజల 
ఆవేదనను తన గొంతులో నింపుకున్న దాశరధి “రైతుదే తెలంగాణము ముసలి 
నక్కకు రాచరికంబు దక్షునే” అని నిజాం నవాబును పరిహసించాడు. 
అప్పుడే మార్సిజం అంటే ఏమిటో ప్రజలకు తెలయజెప్పారు. ఆ సమయంలో 
శ్రీశ్రీ కవితా ప్రభంజనం దాశరథిని చుట్టేసింది. అటు మార్చిజం, ఇటు శ్రీశ్రీ ప్రభావం 
దాశరథిలో స్వాతంత్ర్య పిపాసను రగిలించాయి. 
“ఓ నిజాము పిశాచమా కానరాడు 
నిన్ను బోలిన రాజు మాకెన్నదేని” 
అంటూ నిర్భయంగా ఎలుగెత్తి అరిచి నిజాం గుండెల్లో బల్లెంగా మారి, ప్రజలను 
ఉద్దరించడానికి వచ్చిన నాయకునిగా ప్రజల గుండెల్లో గొప్ప స్థానాన్ని సంపాదించు 
కున్నారు దాశరథి. 
అంతేకాదు ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్రను పోషించాడు. ఆయన్ను 
చూసి నిద్దట్లోనూ భయపడే నిజాం ప్రభుత్వం నిజామాబాదు ఇందూరు కోటలో ఖైదు 
చేసింది. ఆ జైలు గోడలమీదే పద్యాలు రాసేవారు. ప్రతి పద్యము ఆయన రాసే ప్రతి 
పదమూ నిజాంకు గుండెల్లో గుబులు రేపేది. దాన్ని భరించలేని నిజాం కొరడా 
దెబ్బలతో దాశరథిని హింసించేవాడు. దాంతో మరింతగా పెట్రేగిన దాశరథి 1953లో 
తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించారు. “మార్చు నా తీర్పు” అని నినదించాడు. 
నిజాం ను నిలదీయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించు కున్నాడు. 
నిజాం అనే బూజు వదలాల్సిందే అంటూ గళమెత్తిన దాశరథి 
ఎవరు కాకతి! ఎవరు రుద్రమ! 
ఎవరు రాయలు! ఎవరు సింగన! 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


అంతా నేనే! అన్నీ నేనే! 
అలుగు నేనే! పులుగు నేనే! 
వెలుగు నేనే! తెలుగు నేనే! 
అని విజయకేతనాన్ని తప్పక ఎగురవేస్తానని శపథం చేసాడు. 
ఓ నిజాం పిశాచమా కానరాడు 
నిన్ను బోలిన రోజు మాకెన్నడేని 
తీగలను తెంపి అగ్నిలో దింపినావు.. 
నా తెలంగాణ కోటి రతనాల వీణ 
దీన్ని దొంగలా దోచుకోవడానికి వచ్చిన నిన్ను బతకనిస్తామా? అంటూనిజాం 
పై కలాన్నే కత్తి చేసి దూసాడు. 
ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్‌ పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా 
ఉద్యోగాలు చేసిన దాశరథి రచయితగా తనదైన శైలిని నిలుపుకుంటూనే, కథలు, 
నాటికలు, కవితలతో పాటుగా అశేషజనాన్ని ఉత్తేజితం చేసే సినీ ప్రపంచంలో కూడా 
సినీగీతాలు రాసి ప్రజలను ఉత్తేజపరిచాడు. ఆనందపరిచాడు. సంతోష తరంగితులను 
చేసాడు. 
ఆయన ఏమి రాసిన అది ఒక వజంలా మెరిసేది ఆయన రచనల్లో మార్చు 
నాతీర్చు, ఆలోచనాలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ, కవితా పుష్పకం దీనికి ఆంధ్రప్రదేశ్‌ 
సాహిత్య అకాడమీ పురస్మారం వచ్చింది. తిమరంతో సమరం అన్న రచనకు కేంద్ర 
సాహిత్య అకాడమీ పురస్కారం ఇచ్చి గౌరవించింది. దాశరథిని సన్మానించడం అంటే 
తెలంగాణాను గౌరవించడమే నన్న కీర్తికి మచ్చు తునక దాశరథి. 
ఆయన రాసిన ప్రతి సినీ గేయం ఒక మాణిక్యంలా మెరిసింది. అందుకే 
1987 నవంబరు 5న పరమపథానికేగినా దాశరథి చిరంజీవిగానే ప్రజల నాలుకపైన 
నాట్యమాడే నాట్యాచార్యుడిగా. నిత్యస్మరణీయుడయ్యాడు. 
రాముడుని ప్రేమించిన ఆయనలో దేశభక్తి నరనరంలో జీర్ణించుకునివుందేది. 
అందుకే భక్తి సామ్రాజ్యాన్ని ప్రేరేపించే ఏ గేయమైనా, దేశభక్తి ప్రబోధించే ఏ గీతమైనా 
దాశరథి రాశారంటే అది ప్రజల నోళ్లల్లో నానాల్సిందే. 
అంతేకాక సామాన్యులకు కూడా చక్కలిగింతలు పెట్టె శృంగార గేయ రచన 
కూడా దాశరథికి ఉగ్గుపాలతో పెట్టిన విద్యనే. 
నడిరేయి ఏ జాములో 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


స్వామి నినుచేర దిగివచ్చునో 

తిరుమల శిఖరాలు దిగివచ్చునో 

మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ 

పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ 

స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ 

విభునికి మా మాట వినిపించవమ్మ 

ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా (రంగులరాట్నం) 

దాంతో పాటు.. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణ సాగరా.. 
(మేనకోడలు) అన్న పాటలు ఇప్పటికీ సినీ సంగీత ప్రియులకు భక్తి రసాత్మక భావాలను 
రేకెత్తిస్తాయి. 

తిరుమల వాసా, జగదీశా.. (పవిత్రహ లదయాలు) 

నను పాలింపగ నడచి వచ్చితివా (బుద్ధిమంతుడు) 


ఇంతమంచి భక్తి సంగీతాన్ని అందించిన దాశరథి తన కలం నుంచి రక్తి 
గీతాలు కూడా అట్లానే కురిపించారు. ప్రేమికులకే కాక సామాన్యులకు కూడా 
చక్కిలిగింతలు పెట్టే శృంగార గేయరచన కూడా దాశరథికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య 


కలిసే కళ్లలోన.. కురిసే పూల వానా 

విరిసెను ప్రేమలు హృదయానా.. 

కలిసే కళ్లలోన.. కురిసే పూల వానా 

విరిసెను ప్రేమలు హృదయానా.. ॥కలిసే కళ్లలోన॥ 
పెరిగీ తరిగేను నెలరాజు.. వెలుగును నీ మోము ప్రతిరోజు 
పెరిగీ తరిగేను నెలరాజు.. వెలుగును నీ మోము ప్రతిరోజు 
ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే ॥కలిసే కళ్లలోన॥ 
ఎదురుగ చెలికాణి? చూసాను.. ఎంతో పులకించిపోయాను.. 
ఎదురుగ చెలికాణి? చూసాను.. ఎంతో పులకించిపోయాను. 
ఈ పొందు కలకాలం నే కోరేను.. ॥కలిసే కళ్లలోన॥ 
కౌగిలి పిలిచేను ఎందుకనీ.. 

పెదవులు వణికేను దేనికనీ.. (2) 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


మనలోని పరువాలు పెనవేయాలనీ.. ॥కలిసే కళ్లలోన॥ 

లాలా లాల లాలా 

అంటూ శృంగార పాటలను కూడారాశారు. 

ఎన్నెన్నో జన్మల బంధం.. నీది నాదీ.. 

ఎన్నటికీ మాయని మమత.. నాదీ నీది.. 

ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను 

ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను 

పున్నమి వెన్నెలలోన పొంగును కడలి 

నిన్నే చూసిన వేళా నిండును చెలిమి (పూజ) 


అంటూ ప్రణయజంట విరహం గురించి అద్భుతమైన పాట రాసారు దాశరథి. 
దాంతో పాటు 

జాబిల్లి చూసెను నిన్ను నన్నూ (మహాకవిక్షేతయ్య) మంటలు రేపే నెలరాజా 
ఈ తుంటరి తనము నీకేలా అని చందమామనే గద్దించే పాటలను కూడా అలవోకగా 
రాశారు దాశరథి. 


నిజాం ఉక్కుపిడికిళ్ల బాధననుభవించిన దాశరథి మనసు ఉర్దూ సాహిత్యాన్ని 
తడిమి చూసి అందులోని ముత్యాలను దండగా చేసుకుంది. అందుకే తెలుగు 
సినిమాల్లో ఎక్కువగా కవ్వాలి పాటలు రాసిన ఘనత కేవలం దాశరథికే దక్కింది. 

“నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి” (ఇద్దరు మిత్రులు) “దీపాలు 
వెలిగే పరదాలు తొలగె” (పునర్జన్మ) పాటలు దాశరథి కలం నుంచి జాలువారినయి. 

సినిమాల్లో వీణపాటలంటే దాశరథి గారే రాయాలి అన్న బలమైన వాక్కు 
వినబడేది. ఇప్పటికీ వీణ పాటలంటే దాశరథి గారు రాసి వుంటారు. “పాడెద నే నీ 
నామమే గోపాల” (అమయకురాలు) నేనే రాధనోయి గోపాల (అంతా మనమంచికే) 
“మదిలో వీణలు మోగే.. ఆశలెన్నో చెలరేగే” (ఆత్మీయులు) లాంటి పాటలెన్నో ఉ 
న్నాయి. అందులో అంతా దాశరథి మార్చే కనిపిస్తుంది. 


అట్లానే ఆయన కుటుంబ జీవితంలో అనుభవించిన మమకారాలు, అనురాగాలు, 
ఆత్మీయతలు వాటి విలువ తెలుసిన మనిషి కాబట్టి దాశరథి సినిమాల్లో ఆయా సన్నివేశ 
గీతాలు రాయాల్సి వస్తే అనుభవించి మరీ రాశారా..! అనిపించేట్లుగా ఆ పాటలు 
రచించి ప్రేక్షకుల కనుల్లో నీళ్లు చిప్పిల్లేటట్లు చేసేవారు. 

రక్త సంబంధం సినిమాలో: 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


“ఇదే రక్త సంబంధం 

హృదయాలను కలిపేది కలకాలం నిలిచేది 

నిజమైన జన్మ బంధం ఇదే రక్తసంబంధం 

చెల్లి సుఖమే తన సుఖమని ఎంచును చెల్లి కొరకు గుండెలే కరిగించును 
తల్లితండ్రి లేని లోపం తొలగించినాడు పాపం 

ఏనాటికైనా గాని విడిపోని దివ్యబంధం ఇదే రక్తసంబంధం 

ఒకే గూటిలోని చిన్నపిల్లలు ఒకరు విడిచి ఒకరు (బ్రతుక నొల్లరు 

దేహాలు వేరుగాని హృదయాలు రెండూ ఒకటే 

సుడిగాలులెన్ని రాని తెగిపోని మధురబంధం 11 ఇదే రక్తసంబంధం॥ 


అల్లారు ముద్దుగా అన్నయ్య పెంచిన చెల్లాయి 

అతనితోనే జీవితం చాలించె 

ఒకటిగా జన్మించి ఒక్కరుగా జీవించి ఒకటిగానే వారు ఒరిగిపోయారు 

ఆ అన్న చెల్లెల్ల ఆత్మలే అవనిలో సూర్య చంద్రులుగా వెలుగొందులే 

సుఖ శాంతులే భువిని వెలయించులే ఇదే రక్తసంబంధం ॥ఇదే రక్తసంబంధం॥ 

(రక్తసంబంధం-1962) 

దీంతో పాటు 

అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం (ఆడపడుచు) ఆ దేవుడెలా 
వుంటాడని ఎవరైనా అడిగితే.. (దొరబాబు) ఇలాంటి సినిమాలు ఎన్నో తెలంగాణ 


ముద్దు బిడ్డ దాశరథి కలం నుంచి జాలువారి ఆశేష తెలుగు ప్రజానీకపు గుండెల్లో 
గుడి కట్టుకున్నాయి. 

విరిసీ విరయని వయసులో చిగురించే ప్రేమానుభూతి ఎలాగ ఉంటుందో చవి 
చూచిన వానిలాగా రాయడం కేవలం దాశరథికే చెల్లింది. 

గోదారి గట్టుంది.. గట్టుమీద సెట్టుంది 

సెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది... 

ఒగరు ఒగరుగా పొగరుంది 

పొగరుకి తగ్గ బిగువుంది ఒగరు! 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


తియ్య తియ్యగా సొగసుంది 
సొగసును మించే మనసుంది ॥తియ్య॥ ॥గోదారి॥ 
యెన్నెల ఉంది.. యిండ ఉంది 


పువ్వూ ఉంది.. ముల్లుంది 


(2) 


యేది ఎవ్వరికి యివ్వాలో యిడమరిసే ఆ అది వుంది.. గోదారి! 


(మూగమనసులు - 1964) 


అంటూ మూగ మనుసులు సినిమాలో అద్భుతమైన పాట రాసారు. దాంతోపాటు 
వినిపించని రాగాలే, కనిపించని అందాలే 


అలై మదినే కలచే కలలో ఎవరో పిలచే 

తొలి చూపులు నాలోనే- వెలిగించె దీపాలే 2 

చిగురించిన కోరికలే- చిలికించెను తాపాటే 

వలచే మనసే మనసు (చదువుకున్న అమ్మాయిలు- 1963) 


రాశాను ప్రేమలేఖలెన్నో (శ్రీదేవి) ఇలా ఎన్ని పాటలో ఎన్ని భావ బంధురాలో 
మనసున మెదిలి దాశరథి యాదికి వచ్చి ఆయనను మన కనుల ముందు 


నిలబడతాయి. 


ఆయన రాసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి పాటలు 


1961 వాగ్దానం 


1962 మంచి మనసులు 
1964 మంచిమనిషి 


1964 అమరశిల్పి జక్కన 
1964 డాక్టర్‌ చక్రవర్తి 


1961 వాగ్దానం 
1964 దాగుడు మూతలు 
1966 నవరాత్రి 


1966 ఆత్మగౌరవం 
తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


: నా కంటి పాపలో నిలిచిపోరా.. నీ వెంట 


లోకాల గెలవనీరా.. 


: నన్ను వదిలి నీవు పోలేవులే.. 


; ఓ హో గులాబి బాలా అందాల 


(ప్రేమమాలా 


: అందాల బొమ్మ తో ఆటాడవా 
: ఓ ఉంగరాల ముంగురాలు రాజ నీ హంగు 


చూసి.. 


: నా కంటి పాపలో నిలిచిపోరా.. 
: గోరంక గూటికే చేరావు చిలకా.. 
: నిషాలేని నాడు హుషారేమి లేదు ఖుషీ 


లేని వాడు మజాలేనే లేదు 


: ఒక పూల బాణం తగిలింది మదిలో తొలి 


ప్రేమ దీపం వెలిగిందిలే.. 


1967 పూలరంగడు : నీవు రావు నిదురరాదు.. 

1967 బంగారు గాజులు : విన్న వించుకోరా చిన్న కోరికా... 

1968 రాము : రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా.. 

1969మాత ఎ్రదేవ : మనసే కోవెలగా మమతలు మల్లెలుగా.. 

1970 ఇద్దరు అమ్మాయిలు : పువ్వులో గువ్వలో వాగులో తీవెలో.. 

1971 మనసు మాంగల్యం : ఆవేశం రావాలి ఆవేదన కావాలి 

1972 దత్తపుత్రుడు : అందానికి అందానివై ఏ నాటికి 
నాదానవై... 

1972 గూడపురాణి : తనవి తీరలేదే నా మనసు నిండలేదే.. 

1975 తోటరాముడు : ఓ బంగారు రంగుల చిలకా పలకవే 


1976 (్రీరాజేశ్వరీ విలాస్‌ కాపీ క్లబ్‌: ఆకాశపందిరిలో నీకు నాకు పెళ్లంట 

ఇలా ఎన్నో సినిమాలకు పాటలు రాసి ప్రతి పాటలో తనదైన ప్రత్యేకతను 
నిలుపుకున్న దాశరధథికి నివాళులివ్వడమే కాక మనమందరం ఆయన అడుగులో 
అడుగు వేస్తూ ఆయన తొవ్వలో నడుద్దాం... తెలంగాణ సినీ గేయ మహాప్రస్థానంలో 
మునుముందుకు వెళదాం.. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





దా.సి. నారాయణరెడ్డి 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నిన్న మొన్న (జూన్‌ 13, 2017) 
దివికేగిన సినారె పాట అజరామరం అతిపాత 
మధురం. అత్యున్నత పద్మథ్రీ బిరుదును, జ్ఞానపీఠ 
అవార్డు అందుకున్న గొప్ప సాహితీ వేత్త, 
సినీరంగంలో తనదైన ముద్రను తనదైన శైలిని 
ఆవిష్కరించి ఆకాశ పథాన నిలిచిన తెలంగాణ 
సినీగేయ రచయిత సింగిరెడ్డి నారాయణరెడ్డి... 


సినీ గేయరచనను అనుషంగిక ప్రవృత్తిగా 
చేపట్టిన సినారె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 
తెలుగుశాఖలో ఆచార్యులుగా, తెలుగు విశ్వ 
విద్యాలయానికి ఉపాధ్యక్షులుగా, అధికార భాషా 
సంఘం అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ 
భాషా సంస్కృతుల సలహాదారులుగా, ఆంధ్ర 
(ప్రదేశ్‌ రాష్ట సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా, 
రాజ్యసభ సభ్యులుగా, ఇంకా ఎన్నో పదవులు 
నిర్వహించిన ఘనశాలి సినారె. 

అతిశయించిన ఆనందాన్ని వ్యక్తం చేయ 
డానికి పనికి వచ్చే ప్రక్రియ పాట. మనిషికి 
వినోదాన్ని విజ్ఞానాన్ని అందించే సినిమా పాట 
మనస్సుకు హాయిని కలిగిస్తుంది. సినిమా 


చూడకపోయినా సరే పాట వింటే చాలు దృశ్యాలు కళ్లముందు ఎవరికైనా 
కదలాడుతాయి. సినిమా ప్రాణం అంతా పాటలోనే ఉంది అంటే కూడా అతిశయం 
అనిపించదు. గోరింటాకు (1979) సినిమాలో వేటూరి వారు 'మనసు మాటలకందని 
నాడు మధురమైన పాటౌతుంది” అన్నాడు. ఇది నిజం. దీనికి చిహ్నమే సినారె. 


సినీ సీమలో అడుగిడిన సినారె సరికొత్త ఒరవడిని సృష్టించి తనదైన ముద్రను 
ఆబాల గోపాలానికి చిరపరిచితంగా ఉండేలా చేశారు. బాణీకి అణుగుణంగా పాటలు 
రాయడం, రాసే తన ప్రతిభ సృజనాత్మక పదును ఎంతటిదో చెప్పడానికి ఈ చిన్న 
పాట చాలు. చిట్టిచెల్లెలులోని 'ఈ రేయి తీయనిది... ఈ చిరుగాలి మనసైనది' దీన్ని 
మరిచేవారు ఎవరుంటారు..? ఉర్దూ మాధ్యమంలో చదువుకున్న సినారె రుబాయిలను, 
కవ్వాలీలను, గజల్స్‌ ను తెలుగు సినీ సంగీతంలో చొప్పించడంలో తనదైన ఘనతను 
చాటారు. వాటికి సరికొత్త వెలుగుల పరిమళాలు అద్దారు. 


ఎవరి మనసును అడిగినా దీనికి అవుననే సమాధానం వస్తుంది. ఇంతకు 
ముందు కాలంలో అసలు పాట వింటే చాలు ఆ సినీ కథ అంతా అర్థం అయిపోతూ 
ఉండేది. అసలు పాట అనేది కథావస్తువు మీద పాత్ర మీద ఆధారపడి సాగుతుంది. 
పాత్ర ఎంత బలమైనదైతే పాట అంత అందంగా పండుతుంది. పాత్రకు బలం కథా 
వస్తువు. ఇలా ఒకదానికొకటి పరస్పర పోషకాలుగా కనిపిస్తున్నప్పటికీ పాట అనేది 
సినిమాలో ఒక భాగంగా ఉన్నప్పటికీ తన ప్రత్యేకతను తాను నిలబెట్టుకుంది. దీనికి 
కారణం సినీ పాటల రచయితలు. వారు కథావస్తువును పాత్రను తమ పాటకు 
నేపథ్యంగా తీసుకుని పాటలో పొదిగి ఛందస్సు, సాహిత్యం, శృతి, లయ ఇట్లాంటి 
వాటి మీద తమదైన పట్టును సాధించి మరీ కూర్చిన పాటలు వినీలాకాశంలో నక్షత్రాల 
సరసన కూర్చున్నాయి. 

కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల మండలంలోని అచ్చమైన గ్రామీణ వాతావరణానికి 
నెలవైన హనుమాజీ పేటలో (శ్రీమతి సింగిరెడ్డి బుచ్చమ్మ మల్లారెడ్డిలకు 1931 జూలై 
29న జన్మించారు డా. సి. నారాయణరెడ్డి. 

సినారె ఎంతటి మేధావి అంటే పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా నాడు 
బడిలో చేరినప్పుడు మాస్థారుగారు సింగిరెడ్డి సత్యనారాయణను సి. నారాయణరెడ్డిగా 
నమోదు చేసారు. మాస్టారు విస్మరించిన “సత్య”న్ని సి.నా.రె. తన పాటల్లో 
పొదువుకున్నారు. “ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో” అని పాట రాసిన సినారె 
ఏ గగనసీమలో విహరిస్తున్నా తన పాటను లోకులు విని ఆనందించడం పై నుండి 
చూస్తునే ఉంటారు. ఇంతచక్కని సినీ గేయ రచనకు కారణం తన చిన్ననాటి గ్రామీణ 
నేపథ్యమేనంటారు. ఆనాడు హరికథలకు చాలా ఆదరణ ఉండేది. సాయం, 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


సంధ్యసమయంలో ఏ గుడిలో చూసిన అక్కడ చిరుతలు మోగిస్తూ మృదంగం, మద్దెలతో 
పాటు లయబద్ధంగా వినసొంపుగా చిరు నాట్య భంగిమలతో కథ చెబుతూ మధ్య 
మధ్యలో సంగీతాభిమానులను సంగీతంతో మెప్పిస్తూ చిన్నారులను చిట్టి పొట్టి కథలు 
పిట్టకథలు చెబుతూ హరికథలు సాగుతుండేవి. ఇవే సినారెలోని కవిని, పాటల రచనకు 
ప్రేరేపించాయి. 

శబ్ద, రస, ధ్వని మర్మజ్ఞుడుగా ఖ్యాతికెక్కిన సినారె పాటలోని కమ్మదనం ఆయన 
14వ ఏటనే పురుడు పోసుకుంది. ఎం.ఏ. పిహెచ్‌.డి పూర్తి చేసి అధ్యాపక రంగంలోకి 
వచ్చినా తన సాహితీ వ్యవసాయాన్ని చేస్తూనే ఉన్న సినారె కలం నుంచి 
'గులేబకావళికథి (1962) లోని మొత్తం పది పాటలు జాలువారగా సినీరంగ ప్రవేశం 
చేశారు. దీనికి కారణం ఆయన పాటలోని సాహితీ విలువ ఆ పాటలో ఉన్న భాష, 
భావం, భావుకత, సరళత, సంక్షిప్తత, రసపోషణ, ప్రసన్నత, అక్షర రమ్యత ఇవ్వన్నీ 
చోటు చేసుకన్నాయి.. కనుకనే దేశభక్తి గీతాలైనా, శృంగార గేయాలనైనా, ప్రబోధ 
గీతాలైనా, సందేశాత్మక గేయాలైనా, విషాద గీతాలైనా, విరహగేయాలైనా, 
వినోదాత్మకమైనవైనా, హాస్యగీతాలైనా, బాలల గీతాలైనామరేవైనా అలవోకగా 
జాలువారేవి. 

1962లో వచ్చిన గులేబకావళి కథ సినిమాలో.. 
పల్లవి: 

నన్నుదోచుకుందువటే 

నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని 

కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి 

నిన్నే నా స్వామి 

నన్ను దొచుకొందువటే 
చరణం; 1 


తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన 

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన 

పూల దండ వోలె కర్పూర కలికవోలే కర్పూర కలికవోలే 

ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు 

ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు 

కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు నన్ను 
దోచుకుందువటే 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


చరణం: 2 


నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై 

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై 

వెలసినావు నాలో నే కలసి పోదు నీలో 

కలసి పోదు నీలో 

ఎనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం 

ఎనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం 

ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం 

ఇగిరిపోని గంధం ॥॥నన్నుదోచుకుందువటే॥ 


(గులేబకావళి కథ- 1962) 


అంటూ సినారె రాసిన పాట అత్యంత ఆదరణ పొంది అశేష తెలుగు 
ప్రజానీకానికి అత్యంత ఆప్తయ్యాడు. ఆయన ఏ పాట రాసిన అదొక రసమ్యగీతంగా 
నిలిచిపోయింది.. దీనికి కారణం ఆయనలో విద్యార్థి దశలో వీజం పడింది. 


సినిమా అంతగా ప్రాచుర్యం పొందని రోజులలో, కొన్ని కొన్ని గ్రామాల్లో ఏదైనా 
ప్రత్యేక పండుగలు జాగరణలప్పుడు టెంట్సు వేసి సినిమాలు ప్రదర్శించేవారు. అలాంటి 
సందర్భంలో చూసిన సినిమాలు గుర్తుపెట్టుకుని అందులో ఉన్న పాటలను 
నెమరేసుకుంటూ గడిపే సినారె తాను హైదరాబాదులో చదువుకునేటప్పుడు ఇక్కడ 
విడుదలయ్యే హిందీ సినిమాలను చూచి అందులోని హిందీ పాటలకు బదులుగా 
అదే బాణీలో తెలుగు పాటలు రాసి తన మిత్రులకు చూపించివాటిని తానే 
పాడుతుండేవాడు. ఆ సమయంలోనే సినిమా పాటలు ఎలా రాయాలన్న విషయం, 
ఎట్లా ఉంటే అందరికి నచ్చుతాయి అన్న విషయం నిశిత పరిశీలన ద్వారా తెలుసుకున్న 
సినారె ఎన్టీఆర్‌ ప్రోత్సాహం, ఆహ్వానంతో మొట్టమొదటిసారిగా సినీ గేయరంగంలోకి 
అడుగుపెట్టి ఒక్కసారే పది పాటలు ఒక్క సినిమాకు రాయడం అనేది చరిత్ర 
మరిచిపోలేని సువర్ణ ఘట్టం. 

పదబంధనాలతో కూడుకున్న పాటల్ని రాయడంలో సినారే దిట్ట. పాడడంలోనూ 
సిద్దహస్తుడే అందుకే అనిర్వచనీయ భావాన్ని ఎంత హృద్యంగా ఒలికిస్తారో చెల్లెలి 


® 


కాపురం సినిమాలోని ఈ పాట ఓ ఉదాహరణ... 
చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన 
కర కంకణములు గలగలలాడగా 
అడుగులందు కలహంసలాడగా 
నడుములో తరంగములూగగా 


ని తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


వినీల గజభర విలాస బంధుర 
తనూలతిక చంచలించిపోగా 


ఆడవే మయూరి నటనమాడవే మయూరి 
నీ కులుకును గని నా పలుకు విరియ 
నీ నటనను గని నవ కవిత వెలయగా 
ఆడవే మయూరి నటనమాడవే మయూరి 


అది యమునా సుందర తీరము 
అది రమణీయ బ ఎ్రందావణము 
అది విరిసిన పున్నమి వెన్నెల 

అది వీచిన తెమ్మెర ఊయల 

అది చల్లని సైకత వేదిక 

అట సాగెను విరహిని రాధిక 

అది రాధ మనసులో మాధవుడూదిన 
రసమయ మురళీ గీతిక 


ఆడవే మయూరి నటనమాడవే మయూరి 

నా పలుకులకెనెయగు కులుకు చూపి 

నా కవితకు సరియగు నటన చూపి 

ఇక ఆడవే మయూరి నటనమాడవే మయూరి 

హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమధ గణము కనిపించగా 
ప్రమదనాద కర పంకజ భ్రాంకృత ఢమరుధ్వని వినిపించగా 
ప్రళయ కాల సంకలిత భయంకర జలదరార్భటుల 

జలిత దిక్కటుల జహిత దిక్కరుల వికృత ఘీంక లఎతుల 
సహస్రఫణ సంచలిత భూత్రుతుల 


కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన -2 
గళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన 
నీ తనువులోని అణువులోన 

అనంత విధముల అభినయించి 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఇక ఆడవే.. ఆడవే.. ఆడవే... 
ఇక ఆడవే.. ఆడవే.. ఆడవే.. (చెల్లెలి కాపురం- 1971) 


అంటూ పదబంధనాలతో కూడిన పాటనూ అంతగానూ రక్తికట్టించాడు. చెల్లెలి 
కాపురం చిత్రంలోని ఈ పాట సినారె భావ పరంపరకు, పదాలపై ఆయనకున్న 
పట్టుకు నిదర్శనం. 


అలాగే సంగీత సమలంక్యృతే..” అంటూ సంగీతం, సాహిత్యం సరస్వతికి రెండు 
పార్వ్వాలంటూ ఆయన రాసిన పాట ఆయనలోని సాహితీ గనీకి నిలువెత్త సాక్ష్యం. 

అలాగే వరప్రసాద్‌ రావు దర్శకత్వంలో వచ్చిన బాలమిత్రుల కథి (1972) 
సినిమాలో ఈ పాట.. 

గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి 

గున్న మామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి 

ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది 

గున్న మామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి 

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది 

అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది 

పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే 

పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే 

చివురులు ముట్టదు చిన్నారి కోయిల 


చిలక ఊగదు కొమ్మ ఊయల 


గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి 

ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది 
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి 
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి -2 

రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా 

చిలకా కోయిల చేసిన చెలిమి 

ముందు తరాలకు తరగని కలిమి 

గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి 

ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది 
గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి 


వి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి.. 
(బాల్యమిత్రుల కథ-1972) 
ఈ పాటలోని ఆర్ధతను తన పదాల ద్వారా సినారే ఎంత బలంగా పలికించారో 


చెప్పడానికి మాటలు ఉన్నాయా దీనికి కారణం సినారె మానవ జీవితంలో ఎన్ని 
భావాలు, పార్వ్వాలు ఉంటాయో వాటన్నింటినీ కాచి వడపోయడమే కారణం. 


అరవైయవ దశకం నుంచి నిన్నటి “అరుంధతి” (2009)వరకూ సినారె సాహితీ 
గుబాళింపులు తెలుగు నేలలను, తెలంగాణ నేలను పరవశింపజేశాయి. పండిత, 
పామరులు సైతం జెర అనిపించే అద్భుతమైన సినీ గేయ సాహిత్యంతో సినారె 
విరాజిల్లారు. భావం, స్పష్టత, సరళత ఆయన ప్రతి పాట భావాలలోనూ కనిపిస్తుంది. 
సందర్భాన్ని బట్టి ఆయన పాటలోని భావం ఉంటుంది. తాతమనవడు (1972) 
సినిమాలోని ఈ పాట.. 


పల్లవి; 
అనుబంధం ఆత్మీయత 
అంతా ఒక బూటకం 


ఆత్మత పికె మనుషులు ఆడుకొనే నాటకం 
వింత నాటకం... 


చరణం: 1 


ఎవరు తల్లి ఎవరు కొడుక 

ఎందుకు ఆ తెగని ముడి 

కొన ఊపిరిలో ఎందుకు అణగారని అలజడి ॥తల్లి॥ 

కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికీ.. 

ఎవ్వరికీ... 

అవి కాలుతున్న. ఆ .. అవి కాలుతున్నా. 

వెలుగులె కావాలి అందరికి అందరికీ... 
చరణం: 2 

కొడుకంటూ నీకు ఒకడున్నాడు 

వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు 

నిన్ను కడసారైనా చూడ రాలేదు 

వల్లకాటికైనా వస్తాడను ఆశలేదు 

ఎవ్వరమ్మా వినేది నీ ఆత్మఘోషను 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


ఏ తల్లీ కనగూడదు ఇలాంటి కొడుకును 
ఇలాంటి కొడుకును.. 


చరణం: 3 


కానివారి ముచ్చటకై కలవరించు మూఢునికి 
కన్నవారి కడుపుకోత ఎన్నదైన తెలిసేనా 
తారాజువ్వల వెలుగుల 

తల తిరిగిన ఉన్నాదికి 

చితిమంటల చిటపటలు వినిపించేనా... (2) 


(తాత మనవడు- 1972) 


అంటూ రాసిన పాట అది ఆయనకు మాత్రమే సాటి. ఆయన రాసిన 
“విశ్వంభర”కు జ్ఞాన పీఠ అవార్డు వచ్చింది అంటే అది తెలంగాణకు దక్కి గౌరవమే. 
“స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం” అంటూ స్నేహం పవిత్రనూ అదుత్‌ంగా 
చాటి చెప్పిన ఆయనకు ఈ బిరుదులు ఇవ్వడం అంటే ఆ బిరుదులకు వన్నె తేవడమే 
అవుతుంది. 


ఉర్దూ మాద్యమంలో చదవడం, హిందీ చిత్రాల్లో చిన్నప్పటి నుంచి పరిచయం 
ఉండడం వల్ల హింది చిత్రాలను తెలుగులో తీసినప్పుడు అలవోకగా పాటలు రాసి 
అటు హిందీ వాళ్లను, ఇటు తెలుగు వాళ్లను ఒకే సారి మెప్పించేవారు సినారె. 


బార్‌ బార్‌ దేఖో.. హజార్‌ బార్‌ దేఖో... అని (చైనా టౌన్‌) ఎంతవారు కానీ 
వేదాంతులైనా గాని.. (భలే తమ్ముడు) అజా తురు కో పుకారే మేరే గీత్‌ రే.. (గీత్‌) 
నా మది నిన్ను పిలిచింది గానమై.. వేణుగానమై నా ప్రాణమై.. (ఆరాధన) ఇలా 
ఎన్నో పాటలను ఒంటి చేతో రాసిన సినారెకి నివాళి ఏ విధంగా ఇచ్చినా అది 
తక్కువే అనిపిస్తుంది. 

సినారే భేషజం, అనవసర గొప్పతనం ప్రదర్శించేవారు కాదు. ప్రతిభ ఎక్కడ 
ఉన్నా మేదస్సు ఎక్కడ ఉన్నా దాన్ని అభినందించడంలో ఆయనకు ఆయనే సాటి. 
సముద్రాల కవులు- సంస్కృత సమాసాలను పౌరాణిక చిత్ర గేయాల్లో పెట్టేవారు. 
అట్లాంటి పద బంధాలను సినారె సాంఘిక చిత్రాల్లో పెట్టి అందరిని ముక్కున 
వేలేసుకునేటట్టు చేశారు. 

తెలంగాణ ముద్దు బిడ్డడైన సినారె తన జీవనాడిలో ఇంకి పోయిన తెలంగాణ 
మాండలికంను తన పాటల్లో పొదువుకుని సినీ జగత్తుకు అంకితం చేసి, తెలంగాణ 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


మాండలికంతో గేయాలను చెక్కిన అక్షరశిల్పి. అలాంటి పాటే ముత్యాల ముగ్గు (1975) 
సినిమాలోని ఈ పాట. 
పల్లవి; 
గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ 
గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చా గుమ్మాడీ 
గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ 
గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చా గుమ్మాడీ (2) 
ఓ లచ్చా గుమ్మాడీ ఓ లచ్చా గుమ్మాడీ 
పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ 
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చా గుమ్మాడీ 
పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ 
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చా గుమ్మాడీ 


చరణం: 1 


పొద్దు కాదది నీ ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే సుమా - 2 
వెలుగులు కావవి నీ పాదాలకు అలదిన పారాణి జిలుగులే సుమా 
ముంగిట వేసిన ముగ్గును చూడు ఓ లచ్చా గుమ్మాడీ 
ముత్యాల ముగ్గులు చూడు ఓ లచ్చా గుమ్మాడీ 
చరణం: 2 
ముంగిలి కాదది నీ అడుగులలో పొంగిన పాల కడలియే సుమా 
ముంగిలి కాదది నీ అడుగులలో పొంగిన పాల కడలియే సుమా 
ముగ్గులు కావవి నా అంతరంగాల పూచిన రంగవల్లులే సుమా 
చరణం: 
మల్లెలు పూచే మల్లెలు పూచే ఓ లచ్చా గుమ్మాడీ 
వెన్నెల కాచే వెన్నెల కాచే ఓ లచ్చా గుమ్మాడీ 
మల్లెలు పూచే మల్లెలు పూచే ఓ లచ్చా గుమ్మాడీ 
వెన్నెల కాచే వెన్నెల కాచే ఓ లచ్చా గుమ్మాడీ 
మల్లెలు కావవి నా మహాలక్ష్మి విరజల్లిన సిరి నవ్వులే సుమా 
మల్లెలు కావవి నా మహాలక్ష్మి విరజల్లిన సిరి నవ్వులే సుమా 
వెన్నెల కాదది వేళ తెలసి ఆ జాబిలి వేసిన పానుపే సుమా.. 
(ముత్యాల ముగ్గు-1975) 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


అంటూ రాసారు. అంతేకాదు.. 

మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు 

నా మనసే లాగేసిండు 

లగ్గమెప్పుడురా మావా అంటే 

మాగమాసం ఎల్లేదాక మంచి రోజు లేదన్నాడే... (అమ్మమాట) 


ఇలా ఎన్నో తెలంగాణ అక్షరాలను సినీగేయ సామ్రాజ్యంలో కీర్తి కిరీటాల్లా 
నిలిచి ఉండేటట్లు చేసారు. 


సినారె గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయనలోని రసరమ్యభావాలు, లాలిత్యం 
ఏ పదంలోనైనా కనిపించి తీరుతాయి. ఆయన రాసిన ప్రణయ గీతాలు భావ ప్రపంచ 
మణిదీపాల్లా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. తాండ్ర పాపారాయుడు సినిమాలోని ఈ 
పాట అలాంటిదే... 

పల్లవి; 

అభినందన మందార మాల.. 

అభినందన మందార మాల.. 

అభినందన మందార మాల.. 

అభినాయక స్వాగత వేళ... ఆ 

అభినందన మందార మాల.. 

స్త్రీ జాతికీ.. ఏనాటికీ... మానవీయ మహనీయ వీరాత్రనికి.. 

అభినందన మందార మాల.. 

అభినాయక స్వాగత వేళ... ఆ 


చరణం: 1 


వేయి వేణువులు నిన్నే పిలువగా... 
నీ పిలుపు నావైపు పయనించెనా 
వేయి వేణువులు నిన్నే పిలువగా... 
నీ పిలుపు నా వైపు పయనించెనా 
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా.. 
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా.. 

నీ చూపు నారూపు వరియించెనా 
నీ చూపు నా రూపు వరియించెనా.. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నాగుండె పై నీవుండగా.. 

విరితానే భువిపైనే దిగివచ్చెనా.. 

అభినందన మందారమాల... అలివేణి స్వాగత వేళ. ఆ.. 
అభినందన మందారమాల.. 


సౌందర్యము సౌశీల్యము.. 

నిలువెల్ల నెలకొన్న కల భాషిణికి 

అభినందన మందారమాల.. 
చరణం: 2 


వెండికొండపై వెలసిన దేవర... 
నెలవంక మెరిసింది నీ కరుణలో 
వెండికొండపై వెలసిన దేవర... 
నెలవంక మెరిసింది నీ కరుణలో 
సగం మేనిలో ఒదిగిన దేవత.. 

సగం మేనిలో ఒదిగిన దేవత.. 
నునుసిగ్గు తొణికింది నీ తనువులో 
నునుసిగ్గు తొణికింది నీ తనువులో .. 
ప్రియ భావమే లయ రూపమై.. 
అలలెత్తి ఆడింది అణువణువలో 
అభినందన మందారమాల.. 
ఉభయాత్మల సంగమమేళ.. ఆ 
అభినందన మందార మాల.. 
అంటూ రాస్తూనే చెల్లెలి కాపురం సినిమాలో 


పరిమళించు వెన్నెల నీవే 

పలకరించు మల్లిక నీవే 

నా జీవన బృందావనిలో 

నడియాడే రాధిక నీవే... (చెల్లెలి కాపురం- 1971) 
దాంతో పాటు 

మైగింది కళ్యాణ వీణ.. మోగింది కళ్యాణ వీణా.. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం i] 


నవమోహన జీవన మధువనిలోన 
(మోగింది కళ్యాణ వీణ.. 


మైగింది కళ్యాణ వీణ.. మోగింది కళ్యాణ వీణా... 
నవమోహన జీవన మధువనిలోన 
(మోగింది కళ్యాణ వీణ.. 


పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో.. 
నీలిమబ్బులైనే లిఖీయించిన లేఖలందుకున్నావో?? 
ఆ లేఖలే వివరించగా.. రసలేఖలే ఉదయించగా.. 

ఆ లేఖలే వివరించగా... రసలేఖలే ఉదయించగా.. 
కలవరించి.. కలవరించి.. 

కలవరించి.. కలవరించి.. 

పులకిత తనులత నిను చేరుకోగా! 

మైగింది కళ్యాణ వీణ.. మోగింది కళ్యాణ వీణా... 
మత్సకోకిలలు ముత్తెదువులె మంగళ గీతాలు పాడగా... 
మయురాంగనలు ఆటవెలదులూ లయల హరులపై ఆగా.. 
నా యోగమే ఫలియించగా.. ఆ దైవమే కరుణించగా.. 
నా యోగమే ఫలియించగా.. ఆ దైవమే కరుణించగా.. 


శుభముహూర్తమే నిర?యించగా.. 


మైగింది కళ్యాణ వీణ.. మోగింది కళ్యాణ వీణా... 

నవమోహన జీవన మధువనిలోన 

మోగింది కళ్యాణ వీణ.. (కురుక్షేత్రం- 1977) 
అంటూ రాస్తూనే.. 

ఓసేయ్‌ రాములమ్మ (1997) సినిమాలో 


ఓముత్యాల రెమ్మ.. ఓ మురిపాల కొమ్మ 
ఓ పున్నమి బొమ్మ. ఓ పుత్తడి గుమ్మ 
ల్‌ రాములమ్మ రాములమ్మ 
తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఏం సూపులొయమ్మ ఎగు సుక్కలేనమ్మ 
సిరి నవ్వలొయమ్మ శెంద్ర వంకలెనమ్మ 
ఓ.. రాములమ్మ... రాములమ్మ. 

నువ్వు కడవ మీద కడవ బెట్టి 
కదిలితేనమ్మా.. ఓ.. ఓసెయ్‌ రాములమ్మ 
ఆ కరిమబ్బు వరిడొబ్బు కన్ను గిలిపెనమ్మ 
ఓ.. ఓసెయ్‌ రాములమ్మ 

నువ్వు సిందు మీద సిందేసి సేంగుమంటేనమ్మా.. 
ఓ... ఓసెయ్‌ రాములమ్మ 

ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టునమ్మ 
ఓ... ఓసెయ్‌ రాములమ్మ 


పరుగు పరుగు పాయలొన పైకి పైకి తేలుతుంటే 
నురుగ తీరుగ వున్నవే ఓ... రాములమ్మ 
విచ్చుకొని మొగ్గవాలే పచ్చిపాల నిగ్గువొలే 
ముచ్చటేసి పోతున్నవే ఓ.. రాములమ్మ 

వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో.. ఆ.. ములల్లో.. 
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో.. ఆ.. ములల్లో నువ్వు 
పచ్చగుండాలే... నువ్వు పదిలంగుండాలే.. 

భూమి తల్లి సాక్షిగా నువ్వు క్షేమంగుండాలే.. 
సూరిడే నీ వంక తీరి చూసేనమ్మ 

ఓ... ఓసెయ్‌ రాములమ్మ 

అడుగేస్తే నేలాంత అద్దమయ్యేనమ్మ.. 

ఓ... ఓసెయ్‌ రాములమ్మ (2) 


సిడి వన్నె వంటి మీద పాడు సూపు పడకుండా 
సుపు పుసినారా అమ్మలు 
ఓ... ఓసెయ్‌ రాములమ్మ 
సిట్టి వయసు పారిపోయ సిగురు వయసు చెరినది 


చీర కట్టినరే గుమ్మాలు 
ఓ రాములమ్మ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


దొరగారి దొరసాని దీవెనల కోసమని 

ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని 
కాలు మొక్‌ తా బాంచన్‌ అని వంగివమ్మా. 
మూడు కుంచాలిస్త నిలివెత్తు పొంగినవమ్మా.. 
దొరగారి పైన ఊగే పంక వైనవమ్మా 

ఓ... ఓసెయ్‌ రాములమ్మ 

దొరగాని కాళ్లలోత్తే దూదివైనవమ్మా 

ఓ... ఓసెయ్‌ రాములమ్మ 

దివిటీనే వెలిగించే దివ్వే వైనవమ్మా 

ఓ... ఓసెయ్‌ రాములమ్మ 

నలుగురికి తల్గొన్ని నాలుకైనవమ్మా 

ఓ... ఓసెయ్‌ రాములమ్మ (2) 


సీకంటింట బిక్కుమంటు కలత పడ్డ కల్లలోన 

బాకు లాంటి వెలుగు మెరిసేన ఓ... ఓసెయ్‌ రాములమ్మ 

మోక బైట వెదురు లొన ముచ్చటైన రాగలుదే 

ముద్దలయ్య చెయ్యి దొరకెన.. 

ఓ... రాములమ్మ 

కష్టాలు కన్నీళ్లు వుంటయా శానాళ్లు 

కష్టాలు కన్నీళ్లు నిలిచి వుంటాయా శానాళ్లు 

ఇంకా పొదల మాట పువ్వులాగా వొదగొలొయమ్మా 

గుబులే లేని గువ్వలాగా ఎగరాలొయమ్మ 

పచ్చని అడవి తల్లి పందిరైతుందమ్మ 

ఓ... ఓసెయ్‌ రాములమ్మ 

నీరంటే నీ కాలి పారానవుతుందమ్మ 

ఓ... ఓసెయ్‌ రాములమ్మ 

పూసేటి పూలాన్ని పూసే తాలంబ్రాలమ్మ.. 

ఓ... ఓసెయ్‌ రాములమ్మ 

కొయిలమ్మ సందెళ్లే సన్నాయి మేలలమ్మా.. 

ఓ... ఓసెయ్‌ రాములమ్మ (2).. (ఓసెయ్‌ రాములమ్మ- 1997) 

అంటూ ఇన్ని రకాలుగా పాటలు రాసిన సినారె భక్తి సామ్రాజ్యాంలోకి అడుగు 
పెట్టినా అక్కడా తానే రారాజుగా వెలిగాడు. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


వంశీకృష్ణ యదు వంశీకృష్ణ 
గోపవనితా హృదయ సరసీ. (వంశవృక్షం-1970) 
అంటూ వంశవృక్షం సినిమాలో రాసారు.. దాంతో పాటు స్వాతిముత్యం 

సినిమాలని ఈ పాట.. 

పల్లవి: 
లాలీ లాలీ లాలీ లాలీ 
లాలీ లాలీ లాలీ లాలీ 
వటపత్రశాయికి వరహాల లాలి 
రాజీవ నేత్రునికి రతనాల లాలి (2) 
మురిపాల కృష్ణనికి ఆ... 
మురిపాల కృష్ణనికి ముత్యాల లాలి 
జగమేలు స్వామికి పగడాల లాలి 
వటపత్రశాయికి వరహాల లాలి 
రాజీవ నేత్రునికి రతనాల లాలి 
లాలీ లాలీ లాలీ లాలీ 
లాలీ లాలీ లాలీ లాలీ 

చరణం; 
కల్యాణ రామునికి కౌసల్య లాలి 
కల్యాణ రామునికి కౌసల్య లాలి 
యదువంశ విభునికి యశోద లాలి 
యదువంశ విభునికి యశోద లాలి 
కరిరాజ ముఖునికి... 
కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి 
కరిరాజ ముఖునికి గిరి తనయ లాలి 
పరమాంశభవునికి పరమాత్మ లాలి 
వటపత్రశాయికి వరహాల లాలి 
రాజీవ నేత్రునికి రతనాల లాలి 


అలమేలు పతికి అన్నమయ్య లాలి 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్ష 


అలమేలు పతికి అన్నమయ్య లాలి 

కోదండరామునికి గోపయ్య లాలి 

కోదండరామునికి గోపయ్య లాలి 

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి 

శ్యామలాంగునికి శ్యామయ్య లాలి 

అగమనుతునికి త్యాగయ్య లాలి 

వటపత్రశాయికి వరహాల లాలి 

రాజీవ నేత్రునికి రతనాల లాలి (స్వాతిముత్యం- 1986) 


అంటూ స్వాతిముత్యం సినిమాలో అద్భుతంగా రాసారు. అటు సాహిత్యంలోనూ 
ఇటు పాటలలోనూ సినారె మానవాళికి ఒకటే చెప్పేవారు... 


విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా 

విద్యార్థులు దేశ భావి నిర్ణేతలురా.. 

వినోదాలు చూపినా.. విప్లవాలు రేపినా.. 

అన్నింటికి పై చేయి యువతరా.. 

ప్రగతి ముందుకు సాగదు విద్యార్థులు లేనిదే.. (రంగేళి రాజా- 1971) 


ఇలాంటి భావజాలం మనస్సు ఉన్న సినారె అందరికి చెప్పిన సందేశం ఏమంటే.. 
ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు 


గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం (నిండు సంసారం) 


అలానే జీవించారు. అట్లానే సినీ గేయ రచయితగా నిల్చున్నారు. ఎవరికైనా 
దానినే చెప్పేవారు. సినారె అంటేనే నిండు మనసు అని అర్థం. 


ఆయన రాసిన పాటలు దాదాపుగా మూడు వేలకు పైగా ఉన్నాయి. అందులో 
ఇది బాగుందనో అది మాములుగా ఉందనో చెప్పలేము. అన్నీ ఆణిముత్యాలే. కడిగిన 
మాణిక్యాలే. ఏ పాట చూసినా అది సినారె గీతం అనే ముద్ర కనబడుతుంది. తెలిసిందిలే 
తెలిసిందిలే అంటూ కవ్వించినా.. 'నీమది చల్లగా స్వామి నిదురపో అంటూ 
లాలించినా.. “వస్తాడు నా రాజు ఈ రోజు అంటూ ఎదురు చూపుల ఆశను కళ్లకు 
కట్టినా.. “తోటలోకి రాకురా తుంటరి తుమ్మెద” అంటూ సున్నితంగా తిరస్మరించినా, 
కంటేనే అమ్మ అని అంటే ఎలా అంటూ అమ్మతనంలోని మాధుర్యాన్ని ఒలికించినా 
సినారేకె సాధ్యమయింది. 


ఆయన కేవలం పాటలే కాదు అనేక సాహిత్య (గ్రంథాలను కూడా 
వెలువరించారు. సినారె పుట్టిన రోజు సందర్భంగా ఒక రచనను సాహితీ జగత్తుకు 


ఫి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


సమర్పించడం ఆయన తనకు తాను అలవాటు చేసుకున్న పని. అట్లాంటి అలవాటున్న 
సినారె తన సమగ్ర సాహిత్యాన్నంతా 18 సంపుటాలుగా విడుదల చేశారు. అంతేకాదు 
ఆయన వయసు సంఖ్యతో పోటీ పడుతూ ఆయన (గ్రంథ రచన చేశారు. ఆయన 
రచనల్లో జలపాతం, దివ్వెల మువ్వలు, అక్షరాల గవాక్షాలు వంటి కవితా సంపుటాలు, 
సమదర్శనం లాంటి ముక్తక కావ్యాలు, భూమిక, విశ్వగీతి, స్వప్పభంగం వంటి 
దీర్హగీతులు, గాంధేయం, మీరాబాయి, ముత్యాల కోకిల వంటి అనుసృజనలు, నాగార్జున 
సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ వంటి కథాకావ్యాలు, నవ్వని పువ్వు, 
అజంతా సుందరి వంటి గేయ నాటికలు, రామప్ప వంటి నృత్య రూపకాలు ఇలా 
ఎన్నో రచనలు చేశారు. మధ్యతరగతి మందహాసం, మనిషి- చిలుక, మార్పు నాతీర్చు, 
మట్టి మనిషి ఆకాశం వంటి కవితా సంకలనాలు ఎనలేని పేరును తెచ్చిపెట్టాయి. 
“ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు- ప్రయోగములు” అన్న సినారె 
పిహెచ్‌డి. కోసం సమర్పించిన సిద్ధాంత గ్రంథం ఎందరికో స్ఫూర్తి దాతగా నేటికి 
నిలిచి ఉంది. 

విశ్వంభర, ముఖాముఖి, భూగోళమంత మనిషి దృక్పథం, కలం సాక్షిగా, 
కలిసి నడిచే కలం, నాతపస్సు, విశ్వనాథ నాయుడు, కొనగోటి మీద జీవితం, రెక్కల 
సంతకాలు, వ్యక్తిత్వం, అజంతా సుందరి, వెన్నెల వాడ, లాంటివి రచించారు. 

శృతిపక్వం తెలిసిన సినారె పాటలోను సాహిత్యంలోనూ లయను ఆయన 
పట్టుకున్నాడా? లయనే ఆయన్ను పట్టుకుందా అన్నట్టుగా ఆయన పాటలు సాగేవి. 
ఎందుకంటే ఆయనలో జీర్ణించుకుపోయిన ఉర్దూ గజళ్ల నడకలు, హిందీ బాణీలు, 
ఇవే కాక ఆయన పుట్టి పెరిగిన పల్లెసీమ, ఆయనను ఆదరించి ఆయన బోధనలను 
విన్న పట్నం ఇవన్నీ ఆయనలో విలక్షణతకు దారి తీసాయి. 

తెలంగాణలోని మాండలిక పదాలన్నెంటినో ఆయన సినీ సంగీత సామ్రాజ్యానికి 
పరిచయం చేశారు. మధుర వక్త అన్న బిరుదును శ్రోతల నుంచి పొందిన సినారె 
విదేశాలలోని తెలుగు సంస్థల మహాసభలల్లో ప్రధాన వక్తగా పాల్గొనేవారు. అంతేకాదు 
యుగోస్లోవియా లో జరిగిన విశ్వకవి సమ్మేళనంలో యావద్భారత దేశానికి ప్రాతినిధ్యం 
వహించారు. సినారె సాహిత్యం మీద ఇప్పటివరకు జరిగినన్ని పరిశోధనలు ఇంకే 
సాహిత్యం మీద కూడా జరగలేదు. 

పుంఖాను పుంఖాలుగా పాటలు రాయడమే కాదు ఏకవీర, అక్బర్‌ సలీం అనార్మలీ 
అన్న సినిమాలకు సంభాషణలు కూడా రాసి తాను ఏ రంగంలోనైనా రాణిస్తానని 
చెప్పారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


సత్కారాలు 

ఇన్ని తెలిసిన ఇన్ని చేసిన సినారెకు పట్టం కట్టని వారెవరైనా ఉంటారా..? 
అందుకే మీరట్‌ విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్‌ పట్టా, ఆంధ్రప్రదేశ్‌ లోని నాలుగు 
విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్‌ లు- ఎన్నో సత్మరాలు, మరెన్నో పురస్కారాలు 
అందుకుని, జ్ఞాన పీఠ అవార్డు పద్మశ్రీ పొంది, ఆధునిక సంప్రదాయ కవిగా 
గుర్తించబడిన సినారె లాంటి వారు ఇంకొకరు లేరు అంటే ఇది అక్షర సత్యం. 
సినారె అవార్డులు: 

1988వ సంవత్సారానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్మారం (విశ్వంభర), 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్మారం, కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, 
భారతీయ భాషా పరిషత్‌ పురస్మారం, రాజ్యలక్ష్మి పురస్మారం, సోవియట్‌ నెహ్రూ 
పురస్మారం, పద్మశ్రీ పురస్మారం, పద్మభూషణ్‌ పురస్మారం, ఉస్మానియా విశ్వవిద్యాలయం 
నుంచి తెలుగు సాహిత్యములో డాక్టరేట్‌ డిగ్రీ, ఉత్తమ పాటల రచయితగా ఇదిగో 
రాయలసీమ గడ్డ (సీతయ్య-2003) చిత్రానికి నంది పురస్కారం. డా. బోయి భీమన్న 
జీవన సాఫల్య పురస్మారం, లక్షల నగదు ప్రశంస పత్రాలు అందుకున్నారు. 

ఆంధ్ర, కాకతీయ, డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్మర్‌, నాగార్జున విశ్వవిద్యాలయాలు 
ఆయనకు గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేశాయి. 
ఇన్ని సత్మారాలు పొందిన సినారె నిర్వహించిన పదవులు: 

ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షులు, అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం, 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ 
సాంస్క తిక వ్యవహారాల సలహాదారు, రాష్ట సాంస్క ఎ్రతిక మండలి అధ్యక్షుడిగా 
ఏడేళ్లు పనిచేశారు. భారత రాష్టపతి ఆయన్ను 1997లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ 
చేశారు. ఆరేళ్ల పాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు 
అందరి మన్ననలనూ అందుకున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ 
కార్యాలెన్నింటినో రూపొందించారు. 


ఫి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఆయన సాహిత్యం లలిత గీతాలకు 
ఆయువుపట్టు. పాట పాండిత్య భావప్రకటనకు 
తొలిమెట్టు. సాధారణ వేదిక నుంచి రేడియో 
వరకు, బుల్లితెర నుంచి వెండితెర వరకు అన్ని 
మాధ్యమాల్లో రాణించిన బలం ఆయనది. ఐదు 
దశాబ్దాలుగా పాటల పూదోటలో సాహిత్యపు 
పరిమళాలను పూయిస్తున్న అలుపెరగని కలం 
ఆయనది. కవిత్వం, పాటలు, కథలు, కావ్యాలు 
ఇలా అనేక భిన్న రంగాల్లో తన ప్రతిభను 
చాటుకుంటున్న సాహితి దిగ్గజం డా. వడ్డేపల్లి 
కృష్ణ. 

రాజన్న నిరినిల్ల జిల్లాలో లక్ష్మమ్మ, 
లింగయ్యగార్లకు 1948 ఆగస్టు 5న జన్మించారు. 
ఆయన సినీరంగంలో తనదైన స్థానాన్ని 
నిలబెట్టుకున్నారు. తన పాటలతో నినీ 
రంగాన్నంత తనవైపుకు తిప్పుకున్నారు. 50 
సినిమాల్లో 200కుపై సినిమా పాటలను రచించి 
సినీ అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని పదిలం 
చేసుకున్నాడు. వారి గుండెల్లో చిరస్థాయిగా 
నిలిచిపోయారు. 


వడ్డేపల్లి కృష్ణకు చిన్నతనం నుంచే సాహిత్యం అంటే అభిరుచి ఉండేది. పాటలు 
పాడడం, పద్యాలు రాయడం చేసేవాడు. దీనితో సాహిత్యం, ఛందస్సుపై పట్టు 
సాధించాడు. 1969లో స్రవంతి, క ఎ్రషా పత్రిక వంటి పత్రికల్లో పద్యాలు, గేయాలతో 
పాటు కవికల్యాణం, గడ్డిపువ్వు, గాంధీ, మూడు పూలు ఆరుకాయలు, సంక్రాంతి 
లక్ష్మి అనే కథలు రాశాడు. 

ఆయనకు ఇష్టమైన కవి సినారె. రేడియోలో సినారె పాటలు 1970 నుంచే 
ప్రసారం అవుతుండేవి. అవి విని పెరిగిన కృష్ణ ఆయనలా పాటలు రాయాలి 
అనుకునేవారు. ఆయనలా కవిగా మంచి పేరు తెచ్చుకోవాలని దృఢమైన సంకల్పాన్ని 
ఏర్పరుచుకున్నాడు. 1971లో భారత్‌- పాక్‌ యుద్ద సమయంలో ఆయన రాసిన 
'కనరా నీదేశం- వినరా ఈ సందేశం” అనే దేశభక్తి గీతం ఎంతో మందికి స్పూర్తిని 
చ్చింది. సినారె మీదున్న అభిమానం ఆయనను సినిమా పాటలు రాసేందుకు 
పురికొల్పింది. 

వడ్డేపల్లి కృష్ణ రచయిత్రి సినిమా కోసం రాసిన 

“నీవేలే ఈ జీవితమే... 

కలయై కరిగేనులే 

నాలో కలతై మిగిలేనులే” 

అనే తొలి పాట సినిమా రచయితగా గుర్తింపునిచ్చింది. 

పిల్లజమిందార్‌ సినిమాలో రాసిన 

నీ చూపులోన విరజాజి వాన 

ఆ వానలోన నేను తడిసేనా..? 

హాయిగా నీ నవ్వులోన రతనాల వానా 

ఆ వానలోన నను మరిచేనా తీయగా 

ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే 

ళ్‌ వన్నలేమో.. సరదాలు చేసే (2) 

వయసేమో పొంగింది 

వలపేమో రేగింది (2) 

కనివిని ఎరుగని తలపులు చిగురించి 

నీ చూపులోన విరజాజిన వాన 

ఆ వానలోన నేను తడిసేనా..? హాయిగా. 

నీ నవ్వులోన వడగాండ్ల వాన.. 

ఆ వానలోన నేను మునిగేనా. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


చిరుగాలిలోన.. చిగురాకు ఊగే 

చెలికులుకులోన.. పరువాలు ఊగే.. 

ఈ పాల రేయి.. ఉరికించే నన్ను 

మురిపాల లోన ఇరికించే నన్ను. 

గిలిగింత కలిగించే 

మనసంతా పులకించే 

జాబిలి కవ్వించే 

నిలువెల్లా తరుయించే 

చెదరని కరగని వలపులను కొరికించి ॥నీ చూపులో॥ 

పై పాట (పిల్లజమిందార్‌-1980) వడ్డేపల్లికి మంచి పేరు వచ్చింది. ఈ 
పాటలో హాయిగా తడుస్తానని ప్రియురాలంటెే నీ నవ్వే రతనాల వానా.. అందులో 
తీయగా ఒళ్లు మరిచిపోతానంటాడు ప్రియుడు. అక్కినేని నటించిన ఈ పిల్లజమిందార్‌ 
చిత్రం కోసం వడ్డేపల్లి రాసిన పాట ఎంతో మంది మనసుల్ని దోచుకుంది. 

ఆ తరావాత కూడా అదే ధోరణి కొనసాగిస్తూ 

సిగ్గాయే సిగ్గాయోరా స్వామి 

బుగ్గంత ఎరుపాయెరా.. 

మానసచోరా నిను చేర 

సిగ్గాయే సిగ్గాయెరా 

అంటూ ఒక అమ్మాయి తన మనసు దోచిన ప్రియుడి దగ్గరకు చేరడానికి 
తనకు సిగ్గవుతుందంటూ పాడుకునే పాట అమృతకలశం చిత్రం కోసం రాశారు. 

పెద్దరికం, భైరవద్వీపం, సొగ్గాడే చిన్నినాయన లాంటి సినిమాలో పాటలు రాసిన 
రచయితగా తెలుగు సినీ కళాకారులకే కాక సినీ అభిమానులందరికి సుపరిచితుడు 
వడ్డేపల్లి కృష్ణ ఆయన కేవలం సినీ గీతాలు రాయడమే కాదు.. కొన్ని సినిమాలకు 
దర్శకత్వం కూడా వహించారు. 

తన మొట్టమొదటి “పిల్ల జమిందార్‌” చిత్రంలోని “నీచూపులోని విరజాజి” 
పాటకు ఎన్నో అవార్డులు వచ్చాయి. పురస్మారాలను పొందారు. ప్రముఖులందరి 
ప్రశంసలను అందుకున్నారు. సినారే సినిమా రంగంలోకి రావడానికి స్ఫూర్తి సినారే 
గారేనంటాడు. ఆయన రచనలంటే ఆయన అమితంగా ఇష్టపడతారు. 

అట్లానే లలిత గీతాలు, కృష్ణశాస్త్రి వారి భావకవిత్వం అంటే ప్రాణం అంటారు. 
అంతేకాక కేవలం సినిమా రంగమే కాదు సాహిత్య రంగంలోను అడుగులు వేసిన 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


వడ్డేపల్లి ఆకర్షించని కవిలేరు. ఎందుకంటే ఆయనకు భావకవిత్వం ఎంత ఇష్టమో 
ఆధ్యాత్మిక ప్రపంచమూ అంతే ఇష్టం. అందుకే అలవోకగా రాసే సహజకవి అయిన 
పోతన అంటే పోతన భాగవతం అంటే వద్దేపల్లికి అంతులేని మమత. (శ్రీనాథ 
కవిత్వం, పోతన కవిత్వమూ ఆసాంతం చదివిన వడ్డేపల్లి మన పూర్వ కవులందరూ 
వేనోళ్ల పొగడదగిన వారు. వారి బాటలో మనం నడవడమే మనం వారికిచ్చే నివాళి. 
మన మార్గదర్శకులు. వారు మన ప్రగతికి సోపానాలు అంటారు. 
భిన్న ప్రక్రియల్లో వడ్డేపల్లి 12 కావ్యాలను వెలువరించారు. “వడ్డేపల్లి గేయవల్లి” 
అన్న రచనకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీపురస్మారం ఇచ్చి గౌరవించింది. 
లలిత గీతాలపై ఆయన సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి డాక్టరేట్‌ ఇచ్చారు. 
మనమంతా ఒక్కటనీ.. మంచి మనసు పెరగాలి 
జగమంతా ఒక్కటనీ.. జన జాగృతి కావాలి 
వడ్డెపల్లి కృష్ణ రాసిన ఈ లలిత గీతం ఆలిండియా రేడియోలో అన్ని ప్రాంతీయ 
భాషల్లో ప్రచారమై దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వడ్డేపల్లికి ఏ చిన్న సమయం 
దొరికినా సినారే విశ్వంభర, (్రీ శ్రీ మహాప్రస్థానం, కృష్ణశాస్త్రి అమృతపానం, తిలక్‌ 
అమృతం కురిసిన రాత్రి మరలా మరలా చదువుతూనే ఉంటారు. 
ఆకుచాటూ పిందెవైనా 
సోకుగా.. వున్న జాణా 
అక్క చాటూ పిల్లవైనా 
తోడుగా నేను లేనా 
అంటూ మరదల్ని ఆటపట్టించే బావగా ఏంటీ బావ మరీను సినిమా కోసం 
ఆయన రాసిన పాట కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పిలుస్తే పలుకుతా 
చిత్రం కోసం రాసిన సమత మమతల సాకారం.. పలిచిన పలికే ఓంకారం అనే 
సాయి గీతం సాయి భక్తుల ఆదరణ పొందింది. 
వడ్డేపల్లి పాట మీద ఉన్న ఇష్టం అభిమానం వల్ల 1910 నుంచి 2000 వరకు 
ఉన్న పాటల మీద అంటే లలిత సంగీతంలో వచ్చిన మార్పులను పరిశోధన చేసి ఉ 
స్మానియా యూనివర్శటికి సిద్దాంత గ్రంథం సమర్పించి పిహెచ్‌.డి పట్టా పొందారు. 
వడ్డేపల్లి గారు హాస్య నాటికలు కూడా రూపొందించారు. చారిత్రక నాటికల 


నిర్మాణంలో కూడా వడ్డేపల్లి గారి హాస్తం ఉంది. టెలీఫిల్ములు, డాక్యుమెంటరీలను 
కూడా ఆయన రూపొందించారు. 


వి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


వడ్డేపల్లి రాసిన అన్ని పాటలు అందరి అభిమానాన్ని అవార్డులను పొందాయి. 
ముఖ్యంగా “చిరుగజ్జెలు” అన్నబాలల మీద రాసిన గేయానికి బాల సాహిత్య పురస్మారం 
వచ్చింది. దీన్ని బట్టి వడ్డేపల్లి ఒకవైపు చిన్నారులను, మరో వైపు పెద్దలను ఇంకోవైపు 
యువతను ఆకర్షించే పాటలు రాయగలిగిన అక్షర శిల్పి అని తెలుస్తుంది. 

వడ్డేపల్లి “ఆటా” “తానా” సభలకు స్వాగత సంగీత నృత్యరూపకాలను కూడా 
చేశాడు. వాటిల్లో విశ్వకల్యాణం, వివేకానంద విజయం అన్న నృత్య రూపకాలు మంచి 
పేరు తెచ్చిపెట్టాయి. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో జయహే జయహే తెలంగాణా అన్న 
నృత్యరూపానికి సాహిత్యం అందించడంతో తెలంగాణ తెలుగు సినీ పరిశ్రమయే 
కాక భారతదేశం యావత్తు వడ్డేపల్లికృష్ణ వైపు తిరిగి చూసింది. 

“గతం గంధాలద్దుకుంటూ వర్తమానం దిద్దుకుంటూ బతుకు రమ్యం 
చేసుకోవోయ్‌” భావిగమ్యం చేరుకోవోయ్‌ అన్న లలిత సంగీతం కుర్రకారును ఒక్క 
ఊపు ఊపింది. ఈ పాటను విజయవాడ రేడియో కేంద్రంవారు. ఈ మాసపు పాటగా 
ప్రసారం చేశారు. 


అలా సినిమా పాటలు రాయడంలోనే కాక సినిమాలకు దర్శకత్వం వహించడం, 
నృత్యరూపకాలు తయారు చేయడంలో కూడా వడ్డేపల్లి తనదైన మార్చును 
ముద్రించుకున్నారు. 

వడ్డేపల్లికి “వడ్డేపల్లి గేయవల్లి' అన్న పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య 
పురస్కారం (1998) ఇచ్చారు. వీరికి 

సినారే సాహిత్య గౌతమి పురస్మారం (1996), దేవులపల్లి స్మారక పురస్కారం 
(1989), మల్లాది స్మారక పురస్మారం (1929), ఆచార్య తిరుమల సాహిత్య పురస్మారం 
(2007), ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు (2007), దాశరథి పురస్మారం (2014), 
అరుంధతి కళా సంస్థ వారు దాశరథ అవార్డు ఇచ్చి గౌరవించారు. తేజ సాహిత్య 
పురస్మారం లలిత (శ్రీ బిరుదు చికాగో ఆటా వారు సత్మరించారు. 

కన్న్సాస్త్‌ నగరం కేంద్రంగా పనిచేస్తున్న సంస్థవారు వద్దేపల్లిని “కవన ప్రజ్ఞ” 
అన్న విరుదునిచ్చి గౌరవించింది. అమెరికాలోని తెలుగు సాహితీ సంస్థలెన్నో 


ప్రశంసించాయి. సత్మరించాయి. పురస్మారాలు అందించాయి. 


వడ్డేపల్లిగారు సుమారుగా 18 పుస్తకాలను, 45 ఆడియో సంకలనాలను 
రూపొందించారు. 700పైగా లలిత సంగీతం లైట్‌ మ్యూజిక్‌ పాటలు కూడా రాశారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


సినిమా పాటలే కాక ఈ లలిత సంగీతం రేడియో, టివీల్లో వీరి గేయాలు ప్రసారం 
అయ్యాయి. 

చిల్లన్‌ ఫిలిం ఫెస్టివల్‌ లో జ్యూరి సభ్యుడిగాను, పిఎల్‌ఐ లో డెవలమెంట్‌ 
ఆఫీసరుగాను, సెంట్రల్‌ సిని సెన్సార్‌ బోర్డు సభ్యుడుగాను, 2006-2007 నంది 
అవార్డుల ఎంపిక చేయడంలో చైర్మన్‌ గాను వివిధ హోదాల్లో వడ్డేపల్లిగారు పనిచేసారు. 
ఆయనకు 7పైగా బంగారు పతకాలు లభించాయి. 


సిగ్గాయె సిగ్గాయోరా- స్వామి బుగ్గంత ఎరుపాయెరా (అమృత కలశం) 
దివి నుంచి దిగి వచ్చిన దైవ మానవ రూపం (పిలిస్తే పలుకుతా) 
తేట తేనెల చిలుక పలుకు నా తెలుగు (ఎక్కడికెళ్తుందో మనసు) 
ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే.. (పెద్దరికం, 


ఏదో కోరిక- కొరుక్కుతింటోందిరా (లీడర్‌) చిత్రాల్లో వీరు అద్భుతమైన 
గేయాలు రచించి తెలుగు చిత్రసిమలో తెలంగాణ గేయ రచయితగా నిలదొక్కుకున్నారు. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


గద్దర్‌ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





ఆయప పాట రాస్తే నీరాజనం, ఆయన 
పాదం కదిపితే ప్రభంజనం. ఆయన భాషా 
యాస అణగారిన ప్రజలకు అర్ధమయ్యేలా 
ఉంటుంది. ఆయన పాట తెలంగాణులకు తెగువ 
నేర్చి, కోట్లాటకు ముందుకు ఉరికించింది. 
ఆయనే ప్రజాయుద్ధనౌక గద్దర్‌. ఆయన పాట 
కలువు కలుస్తుంటే పాడుకునే పాటలా 
ఉంటుంది. గద్దర్‌ పాట బరిగీసి లడాయి 
చేయండని చెప్పుతుంది. కొట్లాడి తమ హక్కులు 
తాము పొందాలని చెప్పుతుంది. మట్టి మనుషుల 
గుండెల్లో ఉండే భావాలను తన కలంలో 
పలికించిన కవి. ప్రజాయుద్ద నౌకగా జనాల్లో 
ఆదరణ పొందిన కవి ఆయన. పాటల కత్తుల 
వంతెన మీద నెత్తుటి కవాతు చేసి. తన 
ప్రాణానికే ముప్పు వచ్చినా... ఎక్కడ తన గళాన్ని 
కలాన్ని ఆపలేదు. 

“నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా” 
అంటూ పాటను రాసి చెల్లెలు మీదున్న ప్రేమను 
ఆవిష్కరించారు. సిరిమల్లెచెట్టు కింద లచ్చు 
వమ్మో.. లచ్చువమ్మ.. నువ్వు సిన్నబోయి 


కూర్చున్నవ్‌ ఎందుకమ్మో” అంటూ జనం మాట్లాడుకునే పదాలతో పాటలను అల్లారు. 
ఆ పాట వింటున్నంతసేపు (ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు. ఒక సాధారణ మహిళల 
జీవితం ఎలా ఉంటుందో వర్ణించారు. ఇక తెలంగాణ ఉద్యమం గురించి గద్దర్‌ 
రాసిన పాట పోరు ప్రవాహం అయింది. 1969 ఉద్యమం నుంచి 2009 మలిదశ 
తెలంగాణ ఉద్యమం వరకు పాటలను రాస్తూనే ఉన్నారు. “అమ్మ తెలంగాణ ఆకలి 
కేకల గాణమా అంటూ రాసిన పాటలో తెలంగాణ ఆకలి మీద కలం ఎత్తారు. ఇక 
జైబోలో తెలంగాణ సినిమాలో రాసిన “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా 
పోరు తెలంగాణమా అంటూ రాసిన పాట మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి 
నడిపించింది. మా భూములు మాకే కావలని (ప్రశ్నించింది. 1970ల్లో 
జననాట్యమండలిని స్థాపించి.. ఎన్నో అద్భుతమైన పాటలను రాసారు గద్దర్‌. 
“భారతదేశం భాగ్య సీమరా ఖనిజ సంపదలకు కొదువ లేదురా బంగరు పంటల 
భూములున్నయి. చావు లేని జీవనదులురా”.. అంటూ మనదేశంలో ఉన్న దారిద్రం 
గురించి రాశారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు కలంసాయం చేసారు గద్దర్‌. 
ఎన్నో సామాజిక స్పృహ కలిపించే పాటలను రాశారు. నిండు అమాసనాడు ఓ 
లచ్చగుమ్మడి అంటూ ఆడపిల్ల పై జరుగుతున్న అఘాయిత్యాలన్ని ఎండగట్టాడు. ఆయన 
రాయని పాట లేదు. వాడని పదం లేదు. చదువు రాని వాళ్లు సైతం పాడుకునే 
విధంగా ఆయన శైలి ఉంటుంది. 


చిన్న చిన్న పదాలతో, అందరికి అర్ధమయ్యేలా ప్రజలు తిరిగి పాడుకునే విధంగా 
ఆయన పాటలుంటాయి. గద్దర్‌ గా ప్రసిద్ధి చెందిన ఆయన అసలు పేరు గుమ్మడి 
విఠల్‌రావు. ఆయన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ గ్రామంలో 1949 జనవరి 31న పుట్టారు. 
శేషయ్య, లచ్చుమమ్మ దంపతులకు రెండో సంతానంగా పుట్టారు. గద్దర్‌ ఎప్పుడు 
చదువులో ముందుండేవారు. దాంతో పాటు బుర్రకథ, పాటలు పాడడం లాంటి 
పనులు చిన్నతనం నుంచే అలవర్చుకున్నారు. ఉస్మానియా యూనివర్శటిలో 
ఇంజనీరింగ్‌ చదువు కోసం హైదరాబాద్‌ వచ్చిన గద్దర్‌ ను ఎర్రజెండా ఆకర్షించింది. 
ఆర్థిక ఇబ్బందులతో ఇంజనీరింగ్‌ చదువును పూర్తి చేయకుండానే ఉద్యోగంలో చేరారు. 
1976లో విమలను (ప్రేమ వివాహం చేసుకున్నారు గద్దర్‌. వీరికి ఒక కూతురు పేరు 
వెన్నెల. ఒక కొడుకున్నారు. పేరు సూర్యుడు. పెళ్లైనా తర్వాత కొంతకాలం సాయుధ 
పోరాటంలో అజ్ఞాత జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత బయటకొచ్చి.. తెలంగాణ 
ఉద్యమంలో గజ్జెకట్టి ఆట ఆడి పాట పాడారు. ఆయన గళమెత్తితే ఎవ్వరైనా నివ్వెర 
పోవాల్సిందే. 1997 ఏప్రిల్‌ 6న ప్రజాయుద్ధనౌక గద్దర్‌ మీద కాల్పులు జరిగాయి. 
బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయాయి. కొన్ని బుల్లెట్లు తీసారు. ఇంకో బుల్లెట్‌ 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


శరీరంలోనే ఉంది. అయినా ఆయన పాట ప్రవాహం ఎక్కడ ఆగలేదు. ఆయన గళం 
ఆగలేదు. గద్దర్‌ గజ్జెకట్టి ఆడితే ఎవ్వరైనా ఆడాల్సిందే. 


జననాట్యమండలిలో ఉందగా బి.నర్సింహరావుతో పరిచయం అయింది. 
నర్సింగరావు దర్శక, నిర్మాణంలో 1983లో వచ్చిన రంగుల కల సినిమాలో రాసిన 
“మదనసుందరి” పాట గద్దర్‌ మొదటి సినిమా పాట. అంతకు ముందు మా భూమి 
సినిమాలో బండి యాదగిరిరాసిన బండెనక బండికట్టి పాటను పాడి, నటించారు. 
రంగుల కల (1983 గద్దర్‌) సినిమాలో గద్దర్‌ రాసిన ఈ పాట: 


మదనా సుందరి మదనా సుందరి 

సందేడు కురులది జమలి పాపడదో మదనసుందరి 
మదనా సుందరి మదనా సుందరి 

కొమ్మల్ల మెరిసేటి నీబొట్టుసూసో మదనసుందరి 
మదనా సుందరి మదనా సుందరి 

నీళ్లల్ల కదిలేటి నీ నీడ సూసో మదనసుందరి 
మదనాసుందరి మదనాసుందరి 

వెన్నేల్ల రాత్రుల్లో వన్నెలు సూసో మదనసుందరి 
మదనాసుందరి మదనాసుందరి 

దారినపోవంగ దొరగాడుకాసే మదన సుందరి 
మదనాసుందరి మదనాసుందరి 

సందుళ్లు కాసిండు సైగా చేసిండో మదన సుందరి 
మదనాసుందరి మదనాసుందరి 

కనబడ్డ కన్నెలకు కన్నుగీటిండో మదనాసుందరి 
మదనాసుందరి మదనాసుందరి 

కన్నుల్ల కడివేడు జిల్లేడుపాలో మదనాసుందరి 
మదనాసుందరి మదనాసుందరి 

నడుమున కొడవండ్ల కొసలు మెరవంగో 
మదనాసుందరి మదనాసుందరి 

బ్రాహ్మజమ్ముడు నరకబాట బట్టిందో 
మదనాసుందరి (రంగుల కల సంగీతం, గానం గద్దర్‌ 1983) 
అని రాసారు. ఆడవారికి భూస్వామిని దొరను ఎలా ఎదురించాలో చెప్పాడు. 


అమ్మలోని సగం, నాన్నలోని సగం కలిపితే అన్న చెల్లెలి బాధలను పంచుకునేది 
అన్న. చిన్ననాటి స్నేహితుడు అన్న. అలాంటి అన్న చెల్లెలి అనుబంధానికి 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం | 


సంబంధించిన పాట ఎలా ఉండాలో ఓరేయ్‌ రిక్షు (1995) సినిమాలో ఈ పాట 
పల్లవి: 

Os ఆ *4,. ఈ 

మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె 

నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా 

తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ (2) 
చరణం: 1 

పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో 

చూసే దానిని చూడొద్దంటరు నవ్వే చోట నవ్వొద్దంటారు (2) 

అటువంటి నే అన్ననుగాను చెల్లెమ్మా 

నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా 

అడవిలోన నెమలివోలే చెల్లెమ్మా 

ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా %--% ( మల్లెతీగకు) 
చరణం: 2 

సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా 

ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి (2) 

నువు ఒక్క గడియ మాటాడకుంటే చెల్లెమ్మా 

నే దిక్కులేని పక్షినై తానమ్మా చెల్లెమ్మా 

బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా 

నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా. - (మల్లెతీగకు) 
చరణం: ౩ 

చదివినంత నిన్ను చదివిస్తనమ్మా 

ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా 

నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్తో కూడబెట్టుతా.. (2) 

నచ్చినోనికే ఇస్తానమ్మ చెల్లెమ్మా 

నా కన్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా 

రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా 

మీ అత్తాందింటికి సాగనంపుతా చెల్లెమ్మా.. (మల్లెతీగకు) (ఓరేయ్‌ రిక్ష- 1995) 


అంటూ రాసిన ఈ పాట తన చెల్లెలి మీద ఎంత ప్రేమ ఉందో అర్థం 
చేసుకోవచ్చు. పుట్టుమచ్చ ఎప్పటికి చెదిరిపోదు. అందుకే నీ పాదం మీద పుట్టుమచ్చనై 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నేను ఉంటా అంటూ రాసిన పదంలో ఎంతో అర్ధం ఉంది. సమాజంలో ఆడపిల్ల 
మీద వస్తున్న ఆంక్షలను ఎండగడుతూ.. వాటిని నేను పట్టించుకోను... నీకు ఒక 
స్నేహితుడిలా ఉంటానంటు కవి. నీకు నచ్చిన వారికే ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. 


ఇక 2010లో ఎన్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన “జైబోలో తెలంగాణ” సినిమాలో 
గద్దర్‌ రాసిన పాట: 
పల్లవి: 
హ! పొడుస్తున్న భళి భళి భళి భళి భళి భళి భళె హా.. హా.. హా.. 
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా 
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా 
భళి భళి భళె భళి భళి భళె భళి 
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా 
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా 
చరణం: 
భూతల్లి బిడ్డలు చిగురించె కొమ్మలు 
చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు హా.. 
మా భూములు మాకేనని భళె భళె భళె 
మా భూములు మాకేనని 
మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా 
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా 
భళి భళి భళి భళి భళి భళి భళి భళి హా.. హా.. హా.. 
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా 
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా 
చరణం 2: గోదావరి అలలమీద కోటి కలల గానమా 
క్రిష?మ్మ పరుగులకు నురుగుల హారమా హా.. 
మా నీళ్లు భళి భళి భళ 
మా నీళ్లు మాకేనని కత్తుల పోరాటమా కన్నీటి రాగమా 
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా 
భళి భళి భళె భళి భళి భళి భళి... (పొడుస్తున్న పొద్దుమీద) 
చరణం 3: 


విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్శ 


ఎడబాసిన గీతమా ఎదలనిండా గాయమా హా.. 

పువ్వులు పుప్పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా 

పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా 

పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా 

భళె భళి భళె భళి భళె భళె భళె భళి హా.. హా.. హా.. (పొడుస్తున్న పొద్దుమీద) 
చరణం 4; 


రాజరికం కత్తిమీద నెత్తుర్లో గానమా 

దొరవారి గడులల్లో నలిగిపోయినా న్యాయమా 

ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా హా.. 

మా పాలన మాకేనని భళే భళే భళే 

అమరవీరుల స్వప్నమా మండుతున్న హా.. 

మండుతున్నగోళమా అమరవీరుల స్వప్నమా 

అమర వీరుల స్వప్నమా (2).. (జైబోలో తెలంగాణ- 2010) 

అని తెలంగాణ ఉద్యమం గురించి రాసారు. ఈ పాట మలిదశ తెలంగాణ ఉ 
ద్యమమంలో సంచలనం సృష్టించింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. మా 
నీళ్లు మాకే, మా భూములు మాకే అంటూ కత్తుల కోలాటమా కన్నీటి రాగామా 
అంటూ అద్భుతంగా రాసారు. 'దొరవారి గడులల్లో తూటాలకు ఆరిపోయిన దీపమా” 
అంటూ దొరలు న్యాయ తీర్పులు ఇవ్వడాన్ని ఎండగట్టారు. ఆంధ్రవలస పాలనలో ఉ 
ద్యమకారుల మీద అప్పటి ప్రభుత్వం జరిపిన కాల్పులను విరివరించారు. అట్లాగే 
దండకారణ్యం (2016) సినిమాలో రాసిన ఈ పాట: 
పల్లవి: 

పొద్దు తిరుగుడు పూవ్వు 

పొద్దును ముద్దాడే- (2) 

తాలి పొద్దును ముద్దాడే 

అడవిలోన వెన్నేలమ్మా 

ఆకుల ముద్దాడే- చిగురాకుల ముద్దాడే 
చరణం: 

పొత్తిల్లో పసిగుడ్డును 

తల్లి ముద్దాడే- కన్నతల్లే ముద్దాడే 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


పాలసేపులను పాపలు ముద్దాడే- పసిపాపలు ముద్దాడే 
చరణం: 2 

యుద్దంలో యోధుడిని.. భళే 

యుద్దముల్లో యోధుడిని 

తూపాకి ముద్దాడే- తూటలు ముద్దాడే 

ఆ తూటలు ముద్దాడే 

ఓరిగిన ఆ వీరుల్ని భూతల్లి ముద్దాడే 

రణభూమి ముద్దాడే (పొద్దు తిరుగుడు) 


చరణం: 3౩ 
తల్లి భరతమాత తనయుడిని ముద్దాడే 
దేశభక్తుడిని ముద్దాడే 
దేశభక్తుడిని ముద్దాడే.. 
గుండెమీద దండకారణ్యం 
ఆ.. గుండెమీద దండకారణ్యం 
ఎ(ర్రపూలు సల్లె 
గోగు పూలే సల్లె (దండకారణ్యం-2016) 
అంటూ దండకారణ్యం సినిమాలో రాసారు. 


నీ పాదం మీద పుట్టుమచ్చేనై అనే పాటకు ఉత్తమ నంది అవార్డు వచ్చింది. 
కానీ గద్దర్‌ ఆ అవార్డును తీసుకోకుండా.. తిరస్మరించారు. 


ఇలా తెలంగాణ సినిగేయ సాహిత్యంలో గద్దర్‌ పాత్ర మరువలేనిది. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్ష 


గూడ అంజయ్య 





తెలంగాణ సాహిత్య సజీవ శక్తి గూడ 
అంజయ్య. తెలంగాణ నేలలో పేద ప్రజల 
నాలుకల మీద (ప్రవహించే పాటల ప్రవాహం 
ఆయన. ఆయన పాట తెలంగాణ (ప్రజలకు 
శక్తినిచ్చింది. దొరల గుండెల్లో నిద్రపోయిన 
వాగ్గేయ కారుడు గూడ అంజయ్య. వ్యంగ్యం, 
ప్రశ్న ధిక్కారం అన్ని ఆయన పాటలోని పదాలే. 
ప్రజల మాటలే పాటలుగా మార్చిన కవి. ఆయన 
పాటలు మన ఆలోచనకు పదును పెడతాయి. 
నూతన ఉత్తేజాన్నిస్తాయి. ఆయన రాసిన ప్రతి 
పాట వెనుక ఒక జీవితం ఉంటుంది. ఒక 
ఆవేదన ఉంటుంది. ఒక పోరాటం ఉంటుంది. 
ఒక కథ ఉంటుంది. పేదల కన్నీళ్లే ఆయన 
కలంలో సిరా అయ్యాయి. వారి గోనను 
ప్రపంచానికి చాటి చెప్పాయి. అందుకే ప్రజా 
కవుల్లో గూడ అంజయ్యది ప్రత్యేక స్థానం. ఆయన 
ఎవరికి అందని సాహితీ శిఖరం. 

గూడ అంజయ్య 1955లో ఆదిలాబాద్‌ 
జిల్లాలోని మారు మూల పల్లె అయిన లింగపురం 
అనే గ్రామంలో జన్మించారు. తల్లి లచ్చువమ్మ. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


తండ్రి లక్ష్మయ్య. వీళ్లకు ఆరుగురు సంతానంలో గూడ అంజయ్య ఐదో వ్యక్తి. 
ఆయన ప్రాథమిక విద్యను లింగాపురంలో పూర్తి చేశారు. లక్సెట్టిపేటలో ఇంటర్మిడియేట్‌ 
చదువును పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌ లో బీ ఫార్మసీ పూర్తి చేసి.. ఫార్మసిస్టుగా 
కూడా పనిచేశారు. ఆయన చిన్నతనం నుంచే అణచివేతను చూశారు. ఆ అణచివేత 
నుంచే ఆయన పాటలు వచ్చాయి. అందుకే ఆయన పాటలో జీవితం ఉంటుంది. 
పల్లె కష్టాలుంటాయి. పదహారేళ్ల వయసులోనే పాట రాసారు. ఆయన చనిపోయేంత 
వరకు తాను నమ్ముకున్న సిద్దాంతం కోసమే పాటలు రాసిన కవి. ఎక్కడ రాజీపడని 
తత్వం ఆయనది. 


'ఊరిడిచిన నే బోదునా.. ఉరిపోసుకొని సత్తునాా అంటూ గూడ అంజయ్య 
మొదటి పాట రాసారు. అప్పిచ్చి వెట్టి చాకిరీ చేయించుకునే దొర పీడన భరించలేని 
రైతన్న ఆక్రోశం కంట నీరు పెట్టిస్తుంది. అక్కడి నుంచి “ఊరు మనదిరా, ఈ వాడ 
మనదిరా” అంటూ పల్లెలో ఉండే జీవన విధానాన్ని వర్ణించారు. దొర ఎందిరో వాడి 
పీకుడేందిరో అంటూ దొరల పెత్తనాన్ని ఎదురించారు. 'లచ్చులో లచ్చన్న ఈ లుచ్చగాళ్ల 
రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే” అని రాజ్య స్వభావాన్ని సైద్ధాంతికంగా చెప్పారు. 
పొట్టచేత బట్టుకుని నగరానికి వలస వచ్చి రిక్షా తొక్కే కష్టజీవి కొడుక్కు “భద్రం 
కొడుకా జర పైయిలం కొడుకా” అని చెప్పే తల్లి మాటల్నే పాటగా కట్టారు. 'నేను 
రాను బిడ్లో సర్మారు దవాఖానకి' అంటూ అప్పుడున్న సర్కార్‌ దవఖాన్ల దుస్థితిని 
పాటరూపంలో కట్టారు గూడ అంజయ్య. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని 
ఎదురించారు. “అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా..?” 
అంటూ ఆంధ్రపాలకులను ప్రశ్నించారు. “పుడితే ఒక్కటి చస్తే రెండు” అంటూ ప్రజల్లో 
పోరాటాల్లో ఉత్సాహాన్ని నింపిన కవి. జనపదాలతో పాటలు అల్లిన. గూడ అంజన్న 
బి.నర్సింహరావు దర్శకత్వంలో 1983లో వచ్చిన రంగుల కల సినిమాలోని పాట 


పల్లవి: 
జర భద్రం కొడుకో నా కొడుక కొమురన్న 


జర పయిలం కొడుకో నా కొడుకో కొమురన్న (2) 
రిక్ష ఎక్కే కాడ దిగే కాడ తొక్కుడు కాడ మలుపు కాడ (జర భద్రం) 


చరణం: 
మన ఊరికాని ఊరు 
మన పల్లెకాని పల్లె (2) 
ఇది పట్నం కొడుకో నా కొడుక కొమురన్న (కోరస్‌: జర భద్రం) 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


చరణం: 


పల్లెల్లో ౩ పెద్ద దొరల బాధలతో ఏగలేక (2) 


స్టో చేతపట్టుకుని పట్నం వచ్చినామురో కొడుకో కొమురన్న 
(కోరస్‌: జర భద్రం) 


పల్లెల్ల పెద్ద దొరల పట్నంలో పెదబాబుల (2) 
వాళ్ల వీళ్ల పట్టంతా ఒకటే కొడుకో (కోరస్‌: జర భద్రం) 


చరణం 4: 


పెద్ద పె పెద్ద బంగ్లాలల్ల పెద్ద పంజరులుండు.. (2) 
నల్ల బ నంగ నిండా నళ్ల వ (2) 


రం 


నలుగురు కూడిన కాడ నరలోకం యముడుండు.. (కోరస్‌: జర భద్రం) 


చరణం 4: 


ఊరు ఒకటే పట్నం ఒకటే మనకు బాధలన్ని ఒకటే (2) 
పేదలున్న గుడెసెల్ల బాధలెన్నో ఉన్నాయి (2) 

బాధలన్ని పోయేటి బాట ఒకటున్నది (2) 

బాట చూసి బండి నడిపి కదిలరా కొడుకో నా కొడుక కొమురన్న 
(కోరస్‌: జర భద్రం) 

పల్లెల్లో చూస్తే జనం.. పట్నంలో చూస్తే జనం (2) 

గుణం తెలిసి జనంలోన కలువరా కొడుకో నా కొడుక కొమురన్న 
నువ్వు కదులరా కొడుకో నా కొడుక కొమురన్న (4) 

(సినిమా రంగుల కల- 1983) 


అంటూ పల్లెల్లో, పట్నంలో ఉండే పేద ప్రజల జీవన విధానాన్ని వివరించారు. 


పట్నంలో నలుగురు ఉండే దగ్గర నరలోకం యముడుండు అంటూ పట్టణంలో 


ఉండే పరిస్థితుల గురించి రాసారు. ఆ తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన 


పాట ఎర్రసైన్యం (1994) సినిమాలో రాసారు.: 


పల్ల 


వి: 


ఊరు మనదిరా.. ఈ వాడమనదిరా.. 

పల్లె మనదిరా.. (ప్రతి పనికి మనంరా.. ॥:ఊరు మనదిరా॥ 
సుత్తె మనది.. కత్తి మనది.. పలుగు మనది.. పార మనది.. 
బండి మనదిరా.. బండెండ్లు మనయిరా.. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నడ్మ దొర ఏందిరో.. ఆడి పీకుడేందిరో.. 
జగిన్‌ కౌన్‌ రే.. ఉస్‌ కొ జులుం క్యారే 
ఊరు మనదిరా ఈ వాడమనదిరా.. 

పల్లె మనదిరా ప్రతి పనికి మనంరా.. (2) 


చరణం: 1 


అరకలు పట్టేది మనం.. 

చెలకలు దున్నేది మనం (2) 

కంచె కాడ మనం 

ఆ మంచె కాడ మనం (2) 

పాడికాడ మనం 

ఆ పశువుల కాడ మనం (2) 

దొడ్డికాడ మనమే 

గడ్డివాము కాడ మనమే(2) 

నడ్మ దొర ఏందిరో.. ఆడి పీకుడేందిరో.. (2) 

జగిన్‌ కౌన్‌ రే.. ఉస్‌ కా జులుం క్యారే (2) ॥ఈఊరు మనది॥ 
చరణం: 2 

సమ్మెట పట్టేది మనం 

బరువులు మోసేది మనం.. (2) 

సాకి రేవు కాడ మనం.. 

సారెలు తిప్పేది మనం.. (2) 

మగ్గం పెట్టేది మనం.. 

పగ్గం పేనేది మనం.. (2) 

చావుకాడ మనమే.. 

సన్నాయి కాడ మనమే.. (2) 

నడ్మ దొర ఏందిరో వాడి పోకడేందిరో.. (2) 

జగిన్‌ కౌన్‌ రే.. ఉస్‌ కా జులుం క్యారే (2) ॥1ఊరు మనది॥। 
చరణం: 3 

కాయకష్టం చేసి కాళ్లు గుంజి కూసుంటే (2) 

పసిబిడ్డ ఏడుపిని పాలియ్యబోతుంటే.. (2) 

గట్టుమీద దొరొడు చెట్టులెక్క నిల్చుంటే... (2) 

ఆలి నుంచి అమ్మదాక వాయి వరుస లేకుండా (2) 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఆ తిట్టుడేందిరో.. ఆడి కొట్టుండేందిరో.. (2) 
జగిన్‌ కౌన్‌ రే.. ఉస్‌ కా జులుం క్యారే (2) ॥ఊరు మనది॥ 


అంటూ దొరల పెత్తనాన్ని ఎదురించారు గూడ అంజయ్య. గ్రామాల్లో ఉండే 
దొరల పెత్తనాన్ని చిన్న చిన్న పదాలతో సామాన్యులకు అర్ధం అయ్యేలా రాశారు. ఈ 
పాట 16భారతీయ భాషల్లోకి అనువాదం అయింది. ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది 
గ్రామాల్లో ఉండే పార, కొలిమి, మగ్గం లాంటి అన్ని చేసేది మనం.. మన మీద 
దొరపెత్తనం ఏందని వ్యతిరేకించిన అభ్యుదయ కవి. అంతేకాదు... వేగుచుక్కలు 
(2003)లో వచ్చిన ఈ పాట.. 
పల్లవి; 

ఊరిడిసి నే బోదునా అయ్యో ఉరిబోసుకుని సత్తునా..? (2) 

వ్యవసాయ బాయికి కరెంటుకోసమని 

బ్యాంకులో నా మెగుడు అప్పుడు తెచ్చినాడు 

అప్పు తెచ్చిన మాట నిజమే.. 

అది వడ్డికి తెచ్చింది నిజమే.. _॥అప్పుతెచ్చిన॥ 

ఆరుగాలం చేసి పంట పండించిన 

అంగట్లో రైతుకు గిట్టుబాటు రాక 

అప్పు కొంత కట్టి 

అరువునే కోరితే గవర్నమెంటోడచ్చి ఇల్లు జప్తి చేసే 

అయ్య ఏడ తెచ్చి కడుదును.. 

నేను ఎవరి కాళ్లపడుదునూ.. _ ॥ఏడి తెచ్చి॥ 

అసలేటి వానల్లో 

ముసలెడ్లు గట్టుకొని 

మోకాటి బురదలో 

మడిగట్టు దున్నితే 

గరిసె లెవరివి నిండెరా- గంగన్న 

కడుపులు ఎవ్వరివి కాలెరో.. ॥గరిసె॥ 

ఊరిడిసి నే బోదునా అయ్యో ఉరిబోసుకుని సత్తునా..? (2) 
చరణం: 1 

ఆరుతడి పంటకు 

నీరెట్టు మోటరుకు 

ఆపినారు బిల్లుకట్టలేదని జెప్పి 

నీళ్లు పెట్టుకున్న నిజమే.. 


ఫి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


బిల్లు బకాయి పద్దాది నిజమే.. (నీళ్లు పెట్టుకున్న) 
పంట పండేదాక ఆగండి దొర అంటే.. 

పొట్టకొచ్చిన పంట పొల్లు చేసేసిండ్రు.. 

ట్రాన్స్‌ జులంతో నా బాయిమీద పడి 

మోటర్‌ పీకిండ్రు.. మీటర్‌ అపిండ్రు.. 

ఎట్లా బిల్లు కడుదునూ.. 

ఏ ఎట్లా నేను పడుదునూ.. ॥ఎట్లా బిల్లు॥ 


అసలేటి వానల్లో 

ముసలెడ్లు గట్టుకొని 

మోకాటి బురదలో 

మడిగట్టు దున్నితే 

గరిసె లెవరివి నిండెరా- గంగన్న 

కడుపులు ఎవ్వరివి కాలెరో.. ॥గరిసె॥ 

ఊరిడిసి నే బోదునా అయ్యో ఉరిబోసుకుని సత్తునా..? (2) 


చరణం: 2 


వడ్డీకిచ్చేటోడికి అద్దుపద్దే లేదు.. 

నాగులిచ్చే దొరకు న్యాయమే లేదు.. 

తాళి తాకట్టు పెట్టింది నిజమే.. 

అడిగినప్పుడు ఇస్తనన్నది నిజమే.. ॥తాలి॥ 
కాలమే లేదాయే.. కరువే మొండాయే.. 

కబేరాలకు గొడ్డు గోము అమ్ముడాయే.. 

షావుకారు తిట్లకు 

బ్యాంకోళ్ల బాధలకు బతకలేక నా మొగుడు సచ్చిపోతే.. 
కిస్తే దంటున్నారు.. రైతును హీనంగా చూస్తున్నారు.. (2) 


అసలేటి వానల్లో 
ముసలెడ్లు గట్టుకొని 
మోకాటి బురదలో 
మడిగట్లు దున్నితే 
అ 
గరిసె లెవరివి నిండెరా- గంగన్న 
కడుపులు ఎవ్వరివి కాలేరో.. ॥గరిసె॥ 
ఊరిడిసి నే బోనులే.. నేను ఉరిబోసుకుని సావనులే.. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఈ మట్టి సాక్షిగానే నేను బతుకు పోరు చేస్తనులే.. (2) 


ఈ పాట వెనుక ఒక రైతు ఆక్రోశం ఉంది. గూడ అంజయ్య ఈ పాటను 
16యేళ్ల వయసులో ఒక సంఘటన ఆధారంగా రాసారని చెప్పారు. పాట మొదట్లో 
ఉరిపోసుకుని నేను చనిపోతా అంటూ రాసారు. చివరికి వచ్చేసరికి దొరతోని నేను 
పొట్లాడతానని ఎదురు తిరుగుతారు. అది ఆయన పాట ద్వారా ప్రజలను ఉత్తేజ 
పరిచిన విధానం. 

అలాగే అరణ్యం సినిమాలోని ఈ పాట: 

పల్లవి: 

వాలేకుం సలేమాలేకుమ్‌.. ఓ పోలీసన్న.. 

ఓ మాట చెప్త మన్నించింటవా.. ఓ పోలీసన్న.. (2) 

కంటి మీద కునుకు పోక 

సెంట్రీ డ్యూటీ నువ్వు చేస్తే.. | సెంట్రీ! 

కాళ్ల చేతులు గుంజుకుపోంగా 

మిలిట్రీ డ్యూటీ నువ్వు చేస్తే ॥మిలిట్రీ॥ 

ఆగలేక కొలువు చేస్తేరో.. ఓ పోలీసన్న.. 

ప్రమోషన్ల పేరు లేదురో.. ఓ పోలీసన్న.. ॥వాలేకుం॥ 
చరణం: 

ఆఫీసర్‌ ఇంటికాడ 

అంటుముట్టు బట్టలుతికి ॥అంటుముట్టు॥ 

బోళ్లు, బాసన్లు తోమి 

పాయకన సాపు చేసి ॥పాయకన॥ 

బక్క పాపాను ఎత్తుకుంటేరో.. ఓ పోలీసన్న.. 

పిలిచి పాళి బువ్వ పెట్టిరా.. ఓ పోలీసన్న. ॥వాలేకుం॥ 

చరణం: 2 

ఎన్‌ కౌంటర్‌ జరుగుతుంటే.. 

ఉసుకులకో ఉసుకంటడు.. 

ఎదురు కాల్పులవుతావుంటే.. 


ఎగదోస్తడు ఎనకుంటడు... ॥ఎగదోస్తడు॥ 
మొద్దు సాటుకు దాగుంటాడు.. మా ఎస్పి సాబ్‌ 
మెడల్‌ వస్తే ముందుంటాడు.. మా ఎస్పి సాబ్‌.. ॥వాలేకుం॥ 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


చరణం: 3 
రామాన్నోో రహిమన్నో 


ఎదురు కాల్పుల్లల్ల పోతే... ॥ఎదురు॥ 

పిల్ల జెల్ల దిక్కులేని 

పక్షులై పస్తులుంటే ॥పక్షలై॥ 

ఎక్స్‌ గ్రేషియా ఎగొట్టిరా.. ఓ పోలీసన్న. 

ఎగనామం మీకు పెట్టిండ్రా.. ఓ పోలీసన్న. ॥వాలేకులేం॥ 
చరణం 4 

పాకులాట మనకు పెట్టి 

తమషాలు చూస్తుండ్రు.. ॥తమషాలు॥ 

మనలో మనమే కొట్టుకుంటే... 

ఖుషీ ఖుషీగా నవ్వుకుండ్రు... ఖుషీ! 

చాట్ల తవుడు పోసిండ్రన్నో. ఓ పోలీసన్న.. 

కుక్కల పోట్లాట పెట్టే.. ఓ పోలీసన్న. ॥వాలేకుం॥ 
చరణం: 5 


కడుపు నీదే పేగు నీదే 

కాలు నీదే.. వేలు నీదే ॥కాలు॥ 

కన్ను నీదే.. రెప్ప నీదే 

కంటిలోని పాపా నీదే.. | కంటి॥ 

తోడబుట్టిన తమ్ముడివయ్యో.. ఓ పోలీసన్న.. 

తోడకొట్టి లడాయేలనో.. ఓ పోలీసన్న.. (2) ॥వాలేకుం॥ 


అంటూ రాసిన పాటలో పోలీసుల గురించి వివరించారు. ఈ పాటలో కింది 
స్థాయి పోలీసులను పై స్థాయి అధికారులు ఎలా చూస్తరు అనేది కళ్లకు కట్టినట్టు 
చూపించారు గూడ అంజయ్య. దీంతో పాటు.. ఆర్‌ నారాయణ మూర్తి దర్శకత్వంలో 
వచ్చిన చీమలదండు (1995) సినిమాలోని ఈ పాట: 
పల్లవి.. 

తెలంగాణ గట్టు మీద సందమామయ్యో.. ఓలా సందమామయ్యా.. 

తల్లి మల్లి సెట్టుకేమో సందమామయ్యో.. ఓలా సందమామయ్యా.. 

ఎగ్రమల్లెల పూసెనంట సందమామయ్యో.. ఓలా సందమామయ్యా.. 

ఎగ్రమల్లెల పరిమళాలు సందమామయ్యో.. ఓలా సందమామయ్యా.. 

వెదజల్లె పల్లె పల్లె సందమామయ్యా.. ఓలా సందమామయ్యా.. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


తెలంగాణ గట్టు మీద, తల్లి మల్లి సెట్టుకేమో.. ఎర్రమల్లెలు పూసెనంట, 

ఎ(ర్రమల్లెల పరిమళాలు, వెదజల్లి పల్లె పల్లె 

ఎగ్రమల్లెల పరిమళాలు సందమామయ్యో, ఓలా సందమామయ్యా.. 

వెదజల్లె పల్లె పల్లె సందమామయ్యో.. ఓలా సందమామయ్యా.. 
చరణం: 1 


కొయ్యాలమ్మ కొయ్యాలమ్మ కొయ్యాలో.. మామిడి ఆకుల్ని కొయ్యాల.. 

పచ్చని తోరణాలే కట్టాలే.. తన్నారి నారి నన్ని తన్నా. 

హోలియా హోలియా హోలో.. హోలియ హోలియా హోలా.. 

హోలియా హోలియా హోలో.. హోలియ హోలియా హోలా.. 
1 తెలంగాణ గట్టు! 


మల్లెల పందిరి మీద సందమామయ్యో.. ఓలా సందమామయ్యా.. 
అల్లూకున్న మల్లె తీగ సందమామాయ్యో.. ఓలా సందమామాయ్య 
తుది మొదలు తెల్వకుండా సందమామాయ్యో.. ఓలా సందమామాయ్య 
మల్లెల పందిరి మీద అల్లూకున్న మల్లె తీగ తుది మొదలు తెలవకుండా 
చిదిమె కొద్ది ఎదిగేనట.. కోసే కొద్ది పూసేనట.. 
చిదిమె కొద్ది ఎదిగేనంట సందమామాయ్యో.. ఓలా సందమామాయ్య 
కోసే కొద్ది పూసేనంట సందమామాయ్యో.. ఓలా సందమామాయ్య.. 
చరణం: 2 
ఎయ్యోలమ్మా ఎయ్యాలమ్మా ఎయ్యాలో.. సుక్కల పెళ్లి పందిరి ఎయ్యాలా.. 
సక్కంగ పెళ్లిని జరిపించాలా.. తన్నారి నారి తన్ని తన్నారైే.. 
హోలియా హోలియా హోలో.. హోలియ హోలియా హోలా.. 
హోలియా హోలియా హోలో.. హోలియ హోలియా హోలా.. 
11 తెలంగాణ గట్టు! 
మల్లెలంటే మల్లెలు కాదు సందమామాయ్యో.. ఓలా సందమామాయ్యా.. 
విప్లవాల వీరులమ్మ సందమామాయ్యో.. ఓలా సందమామాయ్యా.. 
మండె అగ్గిపూల్లలమ్మ సందమామాయ్యో.. ఓలా సందమామాయ్యా.. 
మల్లెలంటే మల్లెలు కాదు.. విప్లవాల వీరులమ్మ.. మండె అగ్గిపుల్ల లమ్మ 
చావంటే భయంలేదు.. త్యాగాల బిడ్డలమ్మా.. 
చావంటే భయంలేదు సందమామాయ్యో.. ఓలా సందమామాయ్యా.. 
త్యాగాల బిద్దలమ్మా సందమామాయ్యో.. ఓలా సందమామాయ్యా.. 
చరణం: 4 


చెయ్యాలమ్మ చెయ్యాలమ్మ చెయ్యాలా, చిలక గోరింకల పెళ్లి చెయ్యాల.. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


పెళ్లింట్ల పప్పన్నాలే తినాలో... తన్నారి నారి నన్ని. తన్నారో.. 

హోలియా హోలియా హోలో.. హోలియ హోలియా హోలా.. 

హోలియా హోలియా హోలో.. హోలియ హోలియా హోలా.. 
తెలంగాణ గట్టు! 

భూమి కొరకు భుక్తి కొరకు సందమామయ్యో.. ఓలా సందమామయ్యో.. 

సారే పోరాటానికి సందమామాయ్యో.. ఓలా సందమామాయ్యా.... 

సారధులు వారదులై సందమామాయ్యో.. ఓలా సందమామాయ్యా.. 

భూమి కొరకు భుక్తి కొరకు.. సాగే పోరాటానికి.. సారధులు వారదులై.. 

ఎగిరే జండాలోలే సందమామమయ్యో.. ఓలా సందమామయ్యో.. 

ఎరుపెక్కి ఉన్నారమ్మ సందమామాయ్యో.. ఓలా సందమామాయ్యా.. 
తెలంగాణ గట్టు! 

అంటూ గూడ అంజయ్య రాసిన పాట.. తెలంగాణలో ఉండే పోరాట ప్రతిభను 
చూపిస్తుంది. ఈ పాట వింటున్నంత సేపు ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని ఉత్సహాన్ని కలిగిస్తుంది. 
అలాగే ఓసేయ్‌ రాములమ్మ (1997) సినిమాలోని ఈ పాట... 

లచ్చులో లచ్చన్నా.. 

ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే ఎయ్‌.. 

అరెరరే లచ్చులో లచ్చన్నా 

ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే 

లచ్చులో లచ్చన్నా. ఏయ్‌.. 


అ ఏకనోడు పీకనోడు జనం మొఖం దేకనోడు 
జనం మొఖం దేకనోడు 

ఎలక్షన్ల జీబులొచ్చి లెక్సరు మీద లెక్చరిచ్చి 
లెక్చర్‌ మీద లెక్చరిచ్చి 

కాలని గట్టిచ్చినమని కానూను బలుకుతును 
కానూను బలుకుతును 

కోళ్ల గూడు కొంపగట్టి కోట్లు మింగి కూర్చున్రు 
కోట్లు మింగి కూర్చున 

దసరా పండగొచ్చిందని రాక రాక అల్లుడొస్తే 
రాక రాక అల్లుడొస్తే.. 


అలుమగలు ఇద్దరింట మసలరాదు మెసలరాదు 
ఉచ్చబొయ్యబోదమంటే పంచ పొంటిజాగుండదు... ॥లచ్చులో లచ్చన్నా॥ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం a 


ప్రజలవద్ద పాలనని ఊరూరుకి తిరుగుతును 

ఊరూరికి తిరుగుతును 

ఎన్నడు రానాఫీసరు గుడిసె ముందుకొచ్చిను 

గుడిసె ముందుకొచ్చిను 

కడుపులో సల్ల కదలకుండ కారు మీద వచ్చిను 

కారు మీద వచ్చిను 

శ్రమదానం పేరుతోటి పలుగు పార పట్టిను 

పలుగుపార పట్టిను 

అంగిస్తిరి చెడకుండా తట్ట నెత్తికెత్తుతు[న్రు 

తట్ట నెత్తికెత్తుతు[న్రు 

పేపర్లో ఫోటోలకీ... 

పేపర్లో ఫోటోలకి ఫోజులిచ్చి దిగుతును.. ॥లచ్చులో లచ్చన్నాా। 
చరణం 


అరె చచ్చినోడి లగ్గానికి వచ్చిందే కట్నమని 
వచ్చిందే కట్నమని 

సందట్లో సడేమియా సందులోకి జారుతును 
సందులోకి జారుతును 

హర్షాదు బోఫార్స్‌ హవాల దొంగలు 

హవాలా దొంగలు 

సూటు బూటులేసుకున్న సూటికేసు దొంగలు 
సూటికేసు దొంగలు 

సంచి కూడ చూపించని యూరియా దొంగలు 
యూరియా దొంగలు 

అందరు శాకహారులే.. 

అందరు శాకహారులే రొయ్యల ముల్లేడబాయే.. ॥లచ్చులో లచ్చన్నా॥ 


చరణం 


తప్పతాగి నా మొగుడు తన్నుడు గద్దుడువెడితే 
తన్నుడు గుద్దుడు వెడితే 

సంసారం ఈదలేక రోజూ చచ్చి పుడుతుంటే.. 
రోజు చచ్చిపుడుతుంటే.. 

అమ్మలక్క లంత గలిసి వాడ వాడ లొల్లి జేసి 

వాడ వాడ లొల్లి జేసి 


వి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


సర్మారుల గళ్లవట్టి సారబందు పెట్టిస్తే 

ఖజానాలు ఖాలీ అని జీతమివ్వలేమని 

జీతమివ్వలేమని 

శ్వేతపత్రమట్టుకోని... 

శ్వేతపత్రమట్టుకోని గల్లి గల్లి తిరుగుతను ॥లచ్చులో లచ్చన్నా॥ 

అని సర్మారు చేస్తున్న పని గురించి వివరించారు. సర్మారీ పనులను కూడా 
ఎలాంటి భయం లేకుండా నిలదీశారు. ఆయన ఎన్నడు ఒకరి కోసం కొమ్ముకాయలేదు. 
ఆయన ప్రజల పక్షం నిలబడి రాసారు. ఎన్నికల హామీలను నెర వేర్చని పార్టీలను 
విమర్శించారు. ఆయన రాసిన పాట ఇప్పటి సామాజిక స్థితి గతలకు అద్దం పడుతుంది. 
ఆయన తెలంగాణ మీద ఎన్నో పాటలను రాసారు. ధూంధాంలలో అంజన్న పాట 
పోరు హోరయ్యింది. “పుడితొక్కటి - సత్తెరెండు రాజిగ ఒరె రాజిగ, ఎత్తుర తెలంగాణ 
జెండా” అంటూ ఉద్యమ చైతన్యాన్ని నింపింది. “అయ్యోనివా నువ్వ అవ్వొాడివా అంటూ 
రాసిన పాటలో సమైక్య వాదంలోని అశాప్రీయతనీ తాత్విక గందరగోళాన్ని బోలతనాన్ని 
యెండగట్టింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటను ఎర్రసైన్యం (1994) 
సినిమాలోని ఈ పాట ఎంతో మంది తల్లులను కదిలించింది. 


నోట అక్షరం ఒక్కటైనా అయినా 
నోచుకొని జనంలోన ఇంగ్లీష్‌ సదువుతుంటే రో.. 
నా కొడుకో.. నా బంగారు తండ్రి.. 
నువ్వు కలకటేరు అనుకుంటినిరో.. 
వీరుడో.. మా బిడ్డడా.. 

పల్లె తల్లి సద్ది కట్టి.. 

తంగేడు తోవ సూపే.. 

చిలకమ్మ సైగా చేసే.. 

పొత్తుల్లో పొద్దు చూసి.. 

తిరిగి నువ్వు వస్తవుంటే.. 

కొడుకో.. నా బంగారు తండ్రి.. 
నిన్ను చెట్టుకు కట్టేసి కాల్పారా.. 
ఈ తల్లి పేగును మట్టిని కలిపారా.. 


అందంగా తల దువ్వి.. 
సన్నని సొక్క తొడిగి 
సందులెంట పోతావుంటే.. రో.. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


నా కొడుకో బంగారు తండ్రి.. 

నువ్వు గవర్నేరు అనుకుంటినిరో.. 

విరుడో.. మా బిడ్డడో.. 

ఆడి పాడే వయసులోన ఎర్రబాటను నడిచినావు.. 
పోరన్నల జాడ చెప్పమని చిత్రహింసలు పెట్టినా.. 
గుట్టు బయట పెట్టలేదని 

నా కొడుకో బంగారు తండి.. 

నువ్వు గుండుకే గుండెను సూపినావా..? 

ఈ అమ్మ గుండెను పిండి చేసావా..? 


చిచ్చరపిడుగోలే.. 

శత్రువును చేధించి.. 

పులిలా నువ్వు వస్తావుంటే రో.. 

నా కొడుకో బంగారు తండి.. 
నువ్వు కొమురం భీం అనుకుంటినో... 
వీరుడో.. మా బిడ్డడా.. 

పడమటి మా కొండల్ల.. 

ప్రాణాలు ఇచ్చినావు.. 

తూరుపు కొండల్లో 

తొలి పొద్దె మొలిచినావు.. 

విప్లవాల వేగు చుక్కవో.. 

నా కొడుకో బంగారు తండ్రి... 

జాతి నిన్ను మరవబోదురో.. 

మా ఎర్రదండ అందుకోనరారో.. 
వీరుడా.. మా బిడ్డడా.. 

మా ఎర్రదండాలు అందుకొనరారో.. 


అంటూ గూడ అంజయ్య రాసిన పాట ప్రతి తల్లి ఆరతను చూపించింది. 
కంటి నుంచి నీళ్లు తెప్పించింది. తన కొడుకు మీదున్న (ప్రేమను వివరించింది. 
విప్లవ కవి అయినా ఆయన పాట ఎప్పుడు ప్రజల పక్షమే వహించింది. ఆయన 
చుట్టు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాటలు రాసే అంజన్న. “పొలిమేర 
అనే నవలను కూడా రాసారు. దీనికి తెలుగు యూనివర్శటి నుంచి అవార్డు 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


తీసుకున్నారు. దళిత కథలు అనే కథా సంపుటి కూడా రాసారు. 


గూడ అంజన్న ఎప్పుడు అవార్డుల కోసం పాట రాయలేదు. కేవలం పేదోడి 
కోసమే తన పాటను అంకితం చేశారు. వచ్చిన అవార్డులతోనే సంతృప్తి చెందారు. 
జనంలోంచి వచ్చిన జానపదమే తన ప్రాణపదమని నమ్మి. చివరకు అదే మాటపై 
ఉన్నారు. 1988 రజనీ తెలుగు సాహితీ సమితి అవార్డు, 1986లో సాహిత్య రత్నబంధు, 
2000 లో గండ పెండేర బిరుదుతో సత్కారం, 2004లో నవ్య సాహిత్య పరిషత్‌ 
నుంచి డాక్టర్‌ మలయశ్రీ సాహితీ అవార్డు అంజయ్యను వరించాయి. 2015లో 
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సాహితీ పురస్కారంతో సత్మరించింది. 2015లో సుద్దాల 
హన్మంతు- జానకమ్మ స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. 

పనిలో నుండి పాట పుడుతుంది. అలా పుట్టిన పాట సజీవంగా ప్రజల నాలుకల 
మీద పది కాలాల పాటు ఉంటుందని ఎలుగెత్తి చాటిన ప్రజా వాగ్గేయకారుడు గూడ 
అంజన్న ఊడలుదన్ని పాతుకుపోయిన భూస్వామ్య విలువల్ని వేర్లతో సహా పెకిలించిన 
పెను ప్రభంజనం ఆయన కలంలో నుంచే వచ్చింది. బలహీనులపై బలవంతుల 
దాష్టీకం ఇంకానా ఇక పై చెల్లదు అని నినదించిన సాముహిక స్వరం ఆయనది. 


పక్షవాతం వచ్చి మంచానబడ్డ చివరి రోజుల్లో కూడా తన ఎడమ చేత్తో పలక 
మీద ప్రజల పాట రాయడానికి తపించారు. ఆయన జీవిత కాలం అంతా ప్రజల 
పక్షమే ఉన్నాడు. ఆధిపత్య కులాలను ఎదురించారు. ఊరున్నంత కాలం వాడ ఉ 
న్నంత కాలం గూడ అంజన్న వారి గుండెల్లో బతికే ఉంటాడు. ఎత్తిన తల దించకుండా 
ఆయన పాటలు ఉన్నాయి. ఇవి ఇంకా చాలా కాలం పాటు ప్రజల నాలుకల మీద 
నానుతూనే ఉంటాయి. తెలంగాణ సినీగేయ సాహిత్యంలో గూడ అంజన్నది చెదరని 
ముద్ర. ఆయన పాటల రూపంలో మనతోనే ఉంటారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్ష 


గోరేటి వెంకన్న 





“గల్లీ చిన్నది గరిబోళ్ళ కథ పెద్దది” అంటూ 
గల్లీలో ఉండే బతుకుల ధీనత్వాన్ని తన పాటలో 
చూపించిన వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న 
సామ్రాజ్యవాద కబంధ హస్తాలలో పల్లె కన్నీరు 
పెడుతుంది అని మదనపడ్డాడు. “సంత మా 
ఊరిసంత అంటూ సంతలో ఉండే వాతా 
వరణాన్ని మనముందు ఉంచాడు. నల్లతుమ్మ 
గురించి పాట రాసి.. దాని విలువను మనకు 
చూపించిన వ్యక్తి. “సమరసింహదొర నువ్వు 
సల్లంగుండాలే అని ఫ్యాక్షనిస్టుల గురించి పాట 
రాసినా.. 'మందెంట పోతుందే ఎలమంద వాడు 
ఎవ్వరి కొడుకమ్మ ఎలమంది అంటూ రాసినా 
అది ఆయనకే చెల్లింది. పోరాట పాటలతో 
పాటుగా, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన 
వందలాది పాటలు అందించిన కవి గోరేటి 
వెంకన్న. స్వతహాగా తెలంగాణ కవి అయి 
నప్పటికి రాయలసీమ, కోనసీమ, శ్రీకాకుళ 
పోరాటల గురించి పాటరాసి తన పాటను 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


విశ్వవ్యాప్తం చేసిన కవి. “నన్నుగన్న నాతల్లి రాయలసీమ రతనాల సీమ” అంటూ 
రాయలసీమ అందాలను తన పదాల్లో బంధించిన వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న. 

పాటల పుట్ట తెలంగాణ గడ్డ మీద మొలిచిన చెట్టు గోరేటి. తెలంగాణ చరిత్ర 
జానపదుల చరిత్ర. అలాంటి జానపదానికి ప్రతీకగా నిలిచిన వాడు ఆధునిక 
వాగ్గేయకార ప్రపంచంలో అస్తమించని సూర్యుడు. ప్రకృతికి మనిషికి ఉన్న అంతః 
సంబంధానికి పాట కట్టినవాడు. కూలిపోతున్న ఊరిని చూసి ఏద్పినవాడు. ఏడుపించిన 
వాడు. ఆయన కలంగళం ఏకమై ప్రభంజనాన్ని సృష్టించాయి. ఆట పాట ఒక్కటై 
వేదికలను దద్దరిల్లేలా చేసిన మన కాలపు వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న. 

దాస్య శృంఖలాల్లో బంధింపబడి ఉన్న తెలంగాణ ఎందరో రచయితలను, 
ఎందరో కళాకారులను ఉత్పత్తి చేసింది. దు:ఖం ఆవేదన హృదయాన్ని మనసును 
కలిచివేస్తాయి. అప్పుడు పలికే పదమే పాటై అందరి మనసులను ఆక్రమిస్తుంది. 
అలా ఉద్భవించిన వాగ్గేయ కారుడే గోరేటి వెంకన్న. 

కవిగా, గాయకుడిగా, నటుడిగా పేరెన్నికగన్న గోరేటి ఆకారంలోను, 
ఆహార్యంలోను ఎంత తెలుగుదనం కనిపిస్తుందో, మాట్లాడే మాటలోను, 
రాసేపాటలోనూ తెలుగుదనం తెలంగాణ పదలాలిత్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. 
కల్వకుర్తిలో ఇంటర్‌ చదివే రోజుల్లో కవితా వ్యవసాయాన్ని ఆరంభించాడు గోరేటి. 


1985లో హైదరాబాదు ఆంధ్ర సారసత్వ పరిషత్‌ కళాశాలలో ఎమ్‌ ఏ చదివే 
కాలంలోనే కొలువు రావడంతో ఉద్యోగంలో చేరాడు. 

“ఎన్‌ కౌంటర్‌ చిత్రంలో 'జై బోలో జైబోలో” పాట అందరినీ తన వైపుకు తిరిగి 
చూసేటట్లు చేసింది. ఇది వెంకన్నకు తొలిసినీగీతం కావడం అందరినీ ఈ పాట 
మెప్పించడం అంటేనే ఆయలోని ప్రతిభాపాటావాలు ఎంతటివో తెలుస్తున్నాయి. 

చిన్నతనంలో తన తల్లి, తండ్రి ప్రభావంతో భక్తిరసాత్మకమైన పాటలు పాడేవాడు. 
అమ్మపాడే మంగళ హారతులను సరికొత్తగా తనదైన బాణీలో గొంతెత్తి పాడి అందరినీ 
ఆశ్చర్యపరిచేవాడు. అట్లాంటి గోరేటి వెంకన్నలోని సృజనాత్మకతను వామపక్ష భావాలున్న 
వెంకట్‌ రెడ్డి అనే మాస్టారు పసికట్టారు. మల్లెలు, వెల్లుల్లి ఎక్కడ ఉన్నా తనదైన 
వాసనతో తమ ఉనికి తామే ఆవిష్కరించుకుంటాయి కదా. అలాగే పాటలు 
పాడడంలోను రచించడంలోను వాడిని, వేడిని కమ్మదనాన్ని చవిచూపించే గోరేటి 
వెంకన్న శైలి అనతి కాలంలో అందరిని కట్టిపడేసింది. 

పాటల ద్వారా పరిచయం అయిన గోరేటి 1963 లో మహబూబ్‌నగర్‌ జిల్లా 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


గౌరారంలో నర్సింహ, ఈరమ్మలకు జన్మించాడు. పుట్టిన నాటి నుంచే ఏదో ఒక 
దానిలో ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉండేవాడు. చిన్ననాటి నుంచి 
ఆట పాటల్లో నలుగురిలో ప్రత్యేకంగా నిలబడే గోరేటి పాటల ప్రపంచంలోను పాట 
రాసాడంటే ఈ పాట గోరేటి వెంకన్ననే రాసాడు, పాడాడు. అనే గుర్తు పట్టే తనదైన 
ముద్రను ఏర్పరుచుకున్నాడు. 

పేదల కన్నీళ్లు తుడుస్తూ వారికి జరిగే అన్యాయాన్ని ఎదిరించింది ఆయన 
కలం. ప్రపంచీకరణ పేరిట జరిగే కుట్రలను తన పాటలో ఎండగట్టాడు. ప్రకృతితో 
మమేకం అయి పాటలు రాస్తూ, గుండెల్లో ఉండే బాధకు పదాలను చేర్చిన 
(ప్రజావాగ్గేయకారడు గోరేటి వెంకన్న.. ఆయన జనహృదయాలు దోచుకుని 
సమాజంలోని దోపిడిని సూటిగ ప్రశ్నించే ఎన్నో గేయాలను (ప్రజల భాషలో, యాసలో 
రాశారు. 

“పల్లెకన్నీరు పెడుతుందో” అంటూ పల్లెల ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినా.. 
“ఏమి మారేను యేమి మారేను రా ఈ పేదోళ్ల బతుకులు” అంటూ పేదోళ్ల బతుకులో 
డొల్లతనాన్ని చెప్పినా.. “గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది” అంటూ రాసిన ఆయన 
పాటలో బతుకుచిత్రం కనిపిస్తుంది. పల్లెలో పుట్టి ఆ పల్లెల్లోకి వెళ్లి చూసారాయన. 
ఆయన పాట ప్రతి పాఠకుని హృదయాన్ని తట్టి లేపుతుంది. “మదెంట పోతుండే 
ఎలమంద” అంటూ రాసినా, “తుమ్మచెట్టు” పాట రాసిన ఆయన ఏ పాట రాసిన 
అందులో ఆర్థత, తడి ఉంటుంది. “సంత మా ఊరి సంత”... అంటూ సంత గురించి 
ఆయన తప్ప మరెవ్వరు రాయలేరు. “సమరసింహరెడ్డి దొర నువ్వు సల్లంగుండాలే” 
అంటూ రాజకీయ, సినీ హీరోలను, ఫ్యాక్షనిస్టులను అందరిని విమర్శించారు. ఆయనది 
ప్రజల పక్షం. అందుకే ప్రజల మాట్లాడుకునే పదాలే ఆయన పాటలకు పదాలు. 


ప్రకృతి ఒడిలో పెరిగిన గోరేటి ప్రకృతి అందాలకు తాను మురవడమే కాక 
సర్వ ప్రపంచాన్ని మురిసేటట్లుగా పాటలు రాసి ప్రకృతి కవిగా పేరుతెచ్చుకున్నారు. 
నాగరికత పేరుతో ధ్వంసం అవుతున్న పల్లెలను చూసి దిగులు పడిన గోరేటి ఆ 
ఆవేదననంతా తన పాటల్లో వ్యక్తపరిచాడు. అందుకు ఉదాహారణ కుబుసం సినిమాలోని 
ఈ పాట.. 


పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల 

నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల 
కుమ్మరి వాములో తుమ్మలు మొలిచెను 

కమ్మరి కొలిమిలో దుమ్ముపేరెను 

పెద్దబాడిస మొద్దు బారినది 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


సాలెల మగ్గం సడుగులిరిగినవి.. 

చేతివృత్తుల చేతులిరిగిపాయే 

నా పల్లెల్లోనా అయ్యో గ్రామ స్వరాజ్యం 
గంగలోనబాయే ఈ దేశంలోనా.. 

మడుగులన్ని అడుగంటి పోయినవి 

బావులు సావుకు దగ్గరయ్యినవి 

వాగులు వంకలు ఎండిపోయినవి 

చాకలి పొయ్యిలు కూలిపోయినవి 

పెద్దబోరు పొద్దంత నడుస్తుందో.. బలిసిన దొరలది 
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా 


ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి 
ఈతకల్లు బంగారమయ్యినది 
మందుకలిపిన కల్లును దాగిన 
మంది కండ్లనెండూసులయ్యినవి 
చల్లని బీరు విస్మిలెవడు పంపె నాప 
బుస్సున పొంగె పెప్పికోల లచ్చే నా 


ల్లెల్లోకి 
పల్లెల్లోకి 
పరక చేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి 
లారీలల్ల క్షీనర్లయ్యిరా, పెట్రోల్‌ మురికిల మురికయ్యిండ్రా 
తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు 
ఆ బేకరి కేఫులో ఆకలి తీరిందా ఆ పట్టణాలలో 

అరకల పనిలో ఆకలిదీరక ఆలుమన గలకుగాసమెల్లకా 
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నం పోయర విశ్వకర్మలూ 
ఆసాములంతా కూసునేటి వ[డ్రంగుల వాకిలి 

నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెలోనా 


మేరోళ్ల చేతుల కత్తెర మూల పోయి సిలుమెక్కిపోయినది 
చుట్టుడు రెక్కల బనీన్లు బోయినవి సోటి లాగులు జాడకేలేవు 
రెడీమేడు ఫ్యాషన్‌ దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఆకుట్టు మిషన్ల చప్పుడాగినాదా నా పల్లెల్లోనా.. 

నానా కెంపుతెల్లలు జెల్లలు 

పరులకు తెలియని మరుగు భాషతో బేరం జేసే 

కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి 

చెన్నై బాంబె కంపనీ నగలొచ్చి మన స్వర్ణ కారుల, 

అరె చెర్నకోలలై తరముతున్నయిరా మన పల్లెల నుంచీ.. 


మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది 

తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంపె పదునారిపోయినది 
పాతరేకువలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు 

నా మేదరి డప్పును పాతరేసె కదరా.. నా పల్లెల్లోనా.. 


కుంకుమ దాసరి బుక్క మీద కూడా కంపెనీ రక్కసి కన్నుబడ్డది 
పూసలోల్ల తాలాము కప్పలు, కాశీల కలసి ఖతమౌతున్నవి 
బొట్టు బిళ్ళలూ నొసటికొచ్చే గదరా నా పల్లెల జూడా 

మన గుడ్డి దాసరీ బతుకులాగమాయే ఈ పల్లెల్లోనా.. 

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో 
ఎద్దు బండి ఉన్నోనికి సేతికి ఏడాదంతా పని దొరికేదీ 

టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని 

నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోనా.. 


తొలకరి జల్లుకు తడిసిన నేల 

మట్టి పరిమళాలేమై పాయెరా 

వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ 
పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాల 

ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతకెపై 


హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది 
యక్షగానము నేర్చేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు. 
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిడిచీ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


దేవా హరిహరా ఓ 
ఆ పాత బట్టల మూటలమ్ముతుండ్రా తమ పొట్టకూటికై 


పిండోలెన్నెల రాలుచుండగ రచ్చబండపై కూసొని ఊరే 

ఎనకటి సుద్దులు ఎదలు కదలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి 
బుక్కనోటిలో బడ్డదంటే నేడు మన పల్లెల్లోనా 

అయ్యో ఒక్కడు రాతిరి బయటకెళ్లడమ్మో ఇది ఏమి చిత్రమో.. 


బతుకమ్మా కోలాటపాటలు భజన కీర్తనలు మద్దెల మోతలు 

బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెర నా పల్లెల్లో 

ఆరె స్టార్‌ టీవీ సకిలిస్త ఉన్నదమ్మో నా పల్లెల్లోనా 

సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు 

వృత్తులు కూలె ఉపాది పోయె, ప్రత్యమ్నాయం లేకనే పోయే 

కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు 

అరె బహుళ జాతి కంపనీ మాయల్లోనా మా అన్నాల్లారా.. 

భారత పల్లెలు నలిగిపోయి కుమిలె ఓ అయ్యాల్లారా... (కుబుసం-2002) 

ఈ పాటలో గోరేటి సామజ్యవాదం పేరుతో గ్రామాల్లో జరుగుతున్న వినాశనాన్ని 
వివరించారు. అప్పట్లో ఉండే కులవృత్తులు, గ్రామీణ జీవన విధానాన్ని ఒక్క పాటలో 
వివరించాడు. ప్రకృతిని చూసి పరవశించే వాడు పైగా గ్లోబలైజేషన్‌తో పల్లె వాతావరణం 
కలుషితమయిపోతుందన్ని ఆవేదన చెందాడు కనుకనే ఈ పాట రాసి సినీ గేయ 
కవుల్లో మకుటాయ మానమైన కీర్తిశిఖరంగా నిలబడ్డారు గోరేటి. మానవీయ విలువల్నీ 
కార్మికులను, కర్షకులను, రోజు కూలీలను వారి జీవితాలను పాటలు ఆవిష్కరిస్తాయి. 
వారిని చైతన్యపరుస్తాయి. 

గోరేటి వెంకన్న పాటను మొదటగా గుర్తించడమే కాకుండా ఆయన్ను 
ప్రోత్సహించింది దర్శకులు ఎన్‌. శంకర్‌, నటశేఖర కృష్ణగార్లు వీరే గాక డా. దాసరి 
నారాయణారావు, మోహన్‌ బాబు గార్లు ఎంతగానో ప్రోత్సాహించారు. 


1984లో లో ఆయన రాసిన “నీ పాట ఏమాయరో.. నీ మాట ఏమాయరో” 
అనే పాట ఆయనంటే ఏమిటో పాటల ప్రపంచానికి తెలియజెప్పింది. పెద్ద పేరును 
సాధించిపెట్టింది. ఆయన రాసిన పాటలన్నీ జనం నోళ్లలో నానడానికి కారణం 
జననాట్యమండలి వారు వారి సభల్లో పాడడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు... 


ఒకసారి జననాట్యమండలిలో 
తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


“రాజ్యహింస పెరుగుతున్నదో.. 

పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో.. ” 

అన్న పాట పాడుతుండగా ప్రముక సినీ దర్శకుడు ఎన్‌. శంకర్‌ విన్నాడు. 
జనంలో చైతన్యం రావాలి అంటే అందుకు సినీ పాటలే ఆయుధాలు అని నమ్మిన 
శంకర్‌ తన సినిమాలో పాటలు రాయమని గోరేటి వెంకన్నను అడిగారు. 


కానీ ఆయన చిన్ననాడు ఏర్పరుచుకున్న కొన్ని భావజాలాలతో కేవలం సినిమా 
పాటలంటే పడికట్టు పదాలే. దానితో ఏమౌతది..? నేను జనంలో చైతన్యానికి 
కారకుడిని కావాలనే అనుకుంటున్నాను. కనుక నాకు సినీ గేయాలకు పదదులే 
అనేశాడు.. కాని పట్టువదలని విక్రమార్శునిలా శంకర్‌ గోరేటిని ఒప్పించి రాయించారు. 


ఇక అంతే.. ఆయన కలం నుంచి ఎన్నో పాటలు జాలువారాయి. ఆ పాటలన్నీ 
జనంలో పాతుకుపోయాయి. జనంలో ఆయన కోరుకున్న మార్పుకు శ్రీకారం చుట్టాయి. 


ఏ పాట రాసినా, పాత్రవేసినా అందులో గోరేటి వెంకన్న ఆవేదన కనిపిస్తుంది. 
ఆక్రోశం వెల్లువెత్తుతుంది. తెలంగాణ బంగారు తెలంగాణ కావలన్న ఆయన కోరికను 
నెరవేర్చుకునే దిశానిర్ధేశం చేయగల శక్తి పాటల్లోనే ఉందని గట్టి విశ్వాసంతో నమ్మకంతో 
ప్రజలను చైతన్యపరిచడానికి అభివృద్ధి పథంలో అడుగు వేయడానికి జైబోలో తెలంగాణ 
అంటూ ముందుకు ఉరకడం ఉరికించడం గోరేటి ప్రత్యేకత. అందుకే తెలంగాణ ఉ 
ద్యమంలో వందలాది పాటలు రాసి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. 


ఆయన రాసిన మొదటి సినిమా పాట ఎన్‌ కౌంటర్‌ (సంగీతం ఎం.ఎం. కీరవాణి 
1991) సినిమాలోని ఈ పాట... 

జైబోలో జై బోలో అమరవీరులకు జై బోలో 

జై బోలో బైబోలో అమరవీరులకు జైజోలో 

మన అన్నలందరికి.. జై బోలో 

మన అక్కలందరికి.. జై బోలో 

మన యోధులందిరికి.. జై బోలో 

మన బిడ్డలందరికి 

జైబోలో జై బోలో అమరవీరులకు జై బోలో 

జై బోలో బైబోలో అమరవీరులకు జైజోలో 


ఈ పాటతో గోరేటి వెంకన్న సినీ వెలుగులోకి వచ్చినప్పటికీ కుబుసం సినిమా 
కోసం ఆయన రాసిన పల్లె కన్నీరు పెడుతోంది అన్న పాట జనాన్ని కట్టిపడేసింది. 
ప్రజల్లో చెరగని ముద్ర వేసింది. 


వి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఏకనాదం, రేలపూతలు, అలచంద్రవంక అనే పాటల రచనల సంకలనాలు 
తీసుకొచ్చారు గోరేటి. రేలపూతలు గోరేటికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 
పురస్కారాన్ని తెచ్చి పెట్టింది కూడా. 'అలచంద్రవంకి రచనకు సినారే సాహితీ గౌతమి 
పురస్కారం 2014లో వచ్చింది. పూసిన పున్నమి (2016) లో వచ్చింది. రావినీడ 
(2017) రచనలు కొనసాగిస్తూనే ఉన్నారు నేటికి.. 


వెన్నెల పాట (2017) లో రచించిన ఈ రచనను వివిధ భాషలనుంచి 
ప్రముఖమైనవి, విశేషమైన అరుదైన రచనలను అచ్చు వేసే “రజాఫౌండేషన్‌” వారు 
అచ్చువేయడం గోరేటి వెంకటన్న గారికి లభించిన విశిష్ట గౌరవం. 

ఇన్ని పాటలు రాయడానికి కారణమేమిటన్న ప్రశ్నకు ఆయన.. వారి నాన్న 
పది యక్షగానాలు, ఐదు శతకాలు ఇతరత్రా పద్యాలు, వందకు పైగా జానపదగేయాలు 
పుక్కిట పుట్టడమే అంటారు. అమ్మ కూడా తనతో మాట్లాడాలంటే మాటకో పద్యం, 
సామెత, చిన్న విరుపు మాట లేందే మాట్లాడదు. అటువంటి తల్లిదండ్రుల దగ్గర 
పుట్టి పెరగడమే కారణం అంటారు. వారి జీవన నేపథ్యాన్ని నేను నా తర్వాతి తరానికి 
అందించాల్సిన బాద్యత నాపైన ఉందని వినయంగా చెప్తారు. అంతేకాదు... 
ఇంతమధురంగా పాడడానికి కారణం, అందులో ఇంత ఆస్వాదయోగ్యమైన పదాలు 
ఉండడానికి కారణమేటి అంటే ఏముంది..? మా పల్లెలో మా కుటుంబంతో పాటుగా 
పల్లె జనమంతా అన్నం తినో తినకో బతికాం కానీ.. ఆటపాటలతోనే పెరిగి పెద్దవారు 
అయ్యాం. తెల తెలవారకముందే కోడి కూత వేయకముందే నీళ్ల చప్పుళ్లు వినిపించేవి. 
కోడి కూతలు వాటిని వినే కూసేవి. దాంతో పాటు మోట కొట్టడాలు, ఆ కొట్టేవారి 
గళం నుంచి వచ్చే పాటలు దానికి సైదోడుగా ఎద్దుల గిట్టల సవ్వడి, పిట్టల కిచకిచలు, 
కోయిలల కూతలు, పొలాలకు వెళ్లుతూ, చల్ల చిలుకుతూ ఇలా అందరూ ఏదో పని 
ప్రారంభం చేస్తూ వారి నోటి నుంచి వచ్చే పాటలు చిత్రంగా నాలాంటి చిన్నపిల్లలకు 
మేలుకొలుపులు అయ్యేవి అంటారు. 

అంతేకాదు.. తీరా సూర్యునితో పాటుగా వీధిభాగవతులు, బుడబుక్కలవాళ్లు, 
దాసరులు, ఇలా ఎవరో ఒకరి నోటి నుంచి ఆఖరికి భిక్షమెత్తుకునే వారి నోటి 
నుంచి కూడా చక్కని కీర్తనలు వచ్చేవి. ఎక్కడ చూచినా భజనలు మేళాలు 
జరుగుతూందేవి.. 

ఆ పల్లెటూరి జీవనశైలియే నా పాటకు రాగం కూర్చుంది. కనుక నా పాటల్లో 
మాధుర్యం కాక మరేముంటుంది. మట్టివాసన, మనుషుల మానవత్వం మేళవించిన 
నా పాట మరో మనిషిలో చైతన్యాన్ని కలుగజేసి తీరుతుంది. ఉత్సాహానిస్తుంది. 
ఊతమౌతుంది అంటారు ఆయన. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్ష 


ఆనాడు వృత్తులతో పనే కాని కులాలతో కాదు. కనుక మాలో ఎవరైనా వరుసలు 
పెట్టి పిలుచుకునేటోళ్లమే కాని కులాలను బట్టి కాదు. అందుకే మేము పల్లె అంతా 
ఒకటిగానే ఉండేవాళ్లం. అదే నా పాటలో బలమై కూర్చుంది. నేటికి నా పాట 
ప్రపంచవ్యాప్తమై సాగుతుంది. తెలంగాణలో స్వేచ్చా వాయువులు పీల్చడానికి కారణం 
ఇక్కడి ప్రజల సంఘటిత శక్తే అంటారు. 

అందుకే ఆయన పాటల్లో ఎక్కువగా జానపద పాటలే ఉంటాయి. సినీ సంగీతం 
కన్నా విడిగా పాడిన పాటలే ఎక్కువ. దానికి కారణం ఆయన పాట జనం నోళ్లలో 
నాని నాని తనను ఇంకా ఇంకా ఆదరిస్తూ పాడమని అడగడమే అందుకే అనేక 
సభల్లో గోరేటి ఓ పాట పాడనిదే ఉండలేడు. 

ఇంతటి శక్తి సమన్వితునికి ప్రభుత్వం గుర్తించి 2006లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
సాహిత్య కుల రత్న అవార్డు ప్రదానం చేసింది. 2013లో ఉగాది పురస్కారం అప్పటి 
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వెంకన్నగారికి ఇచ్చి గౌరవించింది. 2016లో తెలంగాణ 
ప్రభుత్వం కాళోజీ నారాయణరావు అవార్డును ప్రదానం చేసింది. అతి చిన్నవయసులోనే 
సాహిత్యంలో “హంసి అవార్డును సొంతం చేసుకున్నారు. గుంటురు శేషేంద్రశర్మ 
తర్వాత ఆ అరుదైన గౌరవం దక్కించుకున్న కవి గోరేటి. కావడం తెలంగాణ గర్వించదగ్గ 
విషయం. 

ఇవే కాక.. మువ్వా పద్మావతి రంగమ్మ అవార్డు, 'రేలపూతలు పుస్తకానికి 
అధికార భాషా సంఘం పురస్కారం (2007) ఇచ్చారు. ఆక్స్‌ ఫర్డు సిలబస్‌ లోకి పల్లె 
కన్నీరు పెడుతోంది అన్న పాట అనువాదం చేసి చేర్చారు. తెలుగు విశ్వవిద్యాలయం 
వారు ఉత్తమ గేయ సంపుటి అవార్డు (2007) ప్రకటించారు. లోక్‌ నాయక్‌ ఫౌండేషన్‌ 
అవార్డు (ఆంధ్రజ్ఞానపీఠం)-2017 అవార్డులు అందుకున్నారు. 

గోరేటి వెంకన్న పాటల మీద పరిశోధనలు సాగుతున్నాయి. ఉస్మానియా 
యూనివర్శిటిలో డా. చారుకొండ వెంకటేశ్‌ పరిశోధన పూర్తి చేసి పిహెచ్‌.డి పట్టా 
కూడా పొందారు. 

ఇహ్లూలో కిరణ్‌ పరిశోధన పూర్తి గావించి యూనివర్శటికి సిద్దాంత వ్యాసం 
సమర్పించారు. 

ఉర్జూ యూనివర్శటిలో 'గౌతమ్‌ కాంబ్లే! అనే పరిశోధక విద్యార్థి వెంకన్న పై 
థీసిస్‌ వ్రాసి పట్టాపొందారు. పల్లెకన్నీరు పెడుతుంది అన్న పాట అత్యంత ప్రజాదరణ 
పొంది.. డిగ్రీ డిస్టెన్స్‌ పాఠ్యాంశంలో కూడా చేరింది. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


గోరేటిగారు సాహిత్యం గుండె దోచుకునేలా ఉండాలంటారు. ప్రజలను తట్టి 
లేపే ఉద్యమ గీతాలు పాడే గద్దర్‌, రచయితలు కేశవరెడ్డి, అసుర, అజంత (స్వప్పలిపి), 
త్రిపురనేని శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌, కె. శివారెడ్డి, కె. శ్రీనివాస్‌, పెన్నా శివరామకృష్ణ, 
కె.కె.ఆర్‌, ఓల్లా, నామిని, మధురాంతంకం రాజారాం, కారా, సిధారెడ్డి, యాకుబ్‌, 
సుంకిరెద్ది నారాయణ రెడ్డి లాంటి ప్రముఖ రచయితల రచనలంటే తనకు ఎంతో 
ఇష్టంగా పేర్కొంటాడు. 

సినిమా పాటల్లో ఆత్రేయ, కృష్ణశాస్త్రి గారి పాటలంటే గోరేటికి ఎంతో మక్కువ. 

చెట్టుమీద కోయిలమ్మ.. ఓ కోయిలమ్మ.. 

వీరుల త్యాగాల రాగం ఎత్తవమ్మ.. 

కూత కూసి ఎర్రజెండా పాట పాడవమ్మ... (2) 

కష్టజీవి కన్నతల్లి ఎర్రని జెండమ్మా.. ఎర్ర ఎర్రని జెండమ్మా.. 

కంటిపాపవాలే కాపాడుకుంటామమ్మా.. _ ॥కంటిపాప॥ 

హోల హోల హోలియా హోలా.. హోలియా హోలా 

హోల హోల హోలియా హోలా | చెట్టుమీద! 


చికాగో నగరాన.. శ్రామికుల నెత్తుటితో 
పుట్టిన పురిటి ఎర్రజెండాలాలో 11 పుట్టిన॥ 
రష్యాల్లో జారులతో రణభేరి మోగించి 
గెలిచిన బోల్నివిక్‌ వీరులాలో..  ॥ గెలిచిన! 
మాసియను పంథా మాసిపోని పుంత 

లాంగ్‌ మార్చ్‌ విజయకేతనాలో.. ॥ లాంగ్‌! 
బషీర్‌ బాగ్‌ బందూక్‌ లకు ఎదురు 
గుండెయెడ్డిన ప్రజాదండులారో [గుండె 
కంపెనీలు మోపి కడుపులు కొట్టేటి 


బహుళ జాతులను తరిమే వీరులారో ॥బహుళ॥ 
డబ్యుటీవో తుక్కు పెట్టుబడిదారుల 

కంటిలో సేతుల కత్తులాలో.. ॥కంటిలో॥ 
ఈరంగా మాడేటి ఇనుప రేకులతోని 

పందెం ఆడేటి పావులారో.. ॥పందెం॥ 


వీర్రవీగే వెయ్యికాళ్ల జెర్రీని బట్టి 
చుట్టు ముట్టుని ఎ(ర్రచీమాలలో ॥చుట్టు॥ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం a 


గ్లోబలైజేషన్‌ రాకాసి బల్లికి 

గోరి కట్టెటి లేడి కూనాలారో. ॥గోరి॥ 
కొండలలో కోయిలాలో ఎగిరేటి ఎర్రఎర్ర జెండాలాలో 

త్యాగావల్లి, కల్పవల్లి, కష్టజీవుల ఎర్రజెండాలాలో  ॥త్యాగావల్లి ॥ 
కొండాలాలో...... ॥చెట్టుమీద॥ 

కొండలలో కోయిలాలో ఎగిరేటి ఎర్రఎర్ర జెండాలాలో 

త్యాగావల్లి, కల్పవల్లి, కష్టజీవుల ఎర్రజెండాలాలో  ॥త్యాగావల్లి॥। 


నల్లమల్ల అడవుల్లో ఎక్కుపెట్టిన విల్లు 

సాన దెరిన సాలు వావిలాల్లో ॥సాన॥ 

అలనాడు పోరాట కెరటాలు లేవంగ 

చంద్రవంక సంద్రంమాయేలాలో ॥చం[ద్రవంక॥ 
త్యాగాల మాగాణి వీరతెలంగాణ 

నాగేటి చాళ్లల్ల పంటలాల్లో ॥నాగేటి॥ 

నక్సల్బరీ నగార మోగంగ 

సిక్కోలు కొండలలో సిందులాలో I సిక్కోలు! 
దండాకారణ్యంల కొండలన్ని ఎరుపెక్కి 

పొంగి పారెను నెత్తుటెరులల్లో ॥పొంగి॥ 


కొండలలో కోయిలాలో ఎగిరేటి ఎర్రఎర్ర జెండాలాలో 

త్యాగావల్లి, కల్పవల్లి, కష్టజీవుల ఎర్రజెండాలాలో ॥త్యాగావల్లి చెట్టుమీద॥ 

(వేగు చుక్కలు) 

అంటూ పోరాటాన్ని చూపించే పాటను రాసారు. అంతేకాదు... బందూక్‌ 
సినిమాలో బ్రీత్‌ లెస్‌ పాటను రాసిన గోరేటి ఆ పాట ద్వార పెను సంచలనాన్ని 

సృష్టించారు. 

పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ, 

వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన, 

పదగతుల వాణి, స్వరజతుల వేణి, ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి, 

తాళాల జోల, దరూవూల యాల, సంబూరమాడే సింగిడి మేళ, 

మోదుగు పూల వసంత హేళ, తంగేడు పూల బంగారు నేల 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


జమ్మికొమ్మన, పాల పిట్టల, గంతులేసే ఆ జింక పరుగుల, 

ఇడుపు యిడుపునా జానపదంబులు, ఇంపుగా పూసిన కవనవనంబులు, 
ఎగిసి పారే ఎన్నెన్నో ఏరులు, మురిసి ఆడే బతుకమ్మ ఊరులు, 

బుద్దుని పాదపు ముద్రల బండ, మన పణిగిరి కొండ 

పద్మనాయకుల దేవకొండ మేటి రాచకొండ. 

కొలను పాక తీర్థంకార పాద, వర్ధమానముని తెలిపిన బోధ, 

యాదగిరి నరసన్నమొక్కులు, జాను పాదు సైదన్న సూక్తులు, 

వడి వడి కలబడి కుడి ఎడమల బడి గడీల పొగరును దించిన దళములు, 
వాడిగ వడిసెల విసిరిన కరములు పడి పడి పరుగులు పెట్టిన జులుములు, 
నందికొండ నీటితో నిండ, ఊరు వూరునా పూరులు పండ, 

కరువుల పరుగుల జరుగును దూరం నల్లకొండ వరి తరిమాగాణం, 


పారే వాగులు, పచ్చని కొండలు, పరిమళమైన పూల గాలులు, 
కీసరగుట్టలు, హరికీర్తనలు, శివతత్వంబులు, అనంతగిరులు, 
భూమిలో దాగిన సలవకొండలు, 

తాండూరు శాబాదు బండలు, కుంకుమ కన్నా మెత్తని దుక్కులు 
కూరలు, కాయలు కుప్పలరాసుల, రంగారెడ్డి నేలకు విలువ, 
కుంచములతో బంగారం కొలువ, పాలకుర్తి కవనపు మేళా, 
భాగవతము ఘనపోతన లీల, కాకతీయ గణపతి వీర, 
యుగంధరుడు యోచనలో ధీర, పాకాల రామప్ప చెరువులు, 
గొలుసు కొట్టు జలధార నిలువలు, వెయి స్థంబముల శబ్దనాదములు, 
పేరిణి భేరిణి నాట్యపాదములు, సమ్మక్క సారక్క తెగువ, 

సర్వాయి పాపాన్నని మడవ, 

ఓరుగల్లు అడుగు అడుగున గుళ్లు, తలచుకొనే పులకించిన ఒల్లు... 


మేటి ఏళికలు శాతవాహనుల, కోటి లింగముల పురమినేల, 

కోడె ముడుపులకు, భజన కొలువులకు, వరములిచ్చే రాజన్న లీల, 
ఊరి వూరి లోన, వుక్కుని మించినట్టి కోట, ఉబికే చరితల వూట, 
సిరిసిల్ల మగ్గాల నేత, మేనికి అద్దిన సొగసుల పూత, 

కవనం, భువనం ఎల్లలు ధాట, కరీంనగర్‌ వాగ్దేవికి బాట, 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం i] 


జ్ఞానపీఠమై పూసిన తోట, 

తెలుగు వాకిట పరువం బొలికే కృష్ణవెణి ముఖద్వారం, 
పుప్పొడి మించిన ఇసుక రేణువుల అందమైన దుందుభి తీరం, 
మన్నెంకొండ, సిరిసిన గండ్ల, గట్టు కుర్మతీ జోగులాంబర, 
రామగిరి శీరంగాపురములు, 

నల్లమల్ల సలేశ్వర తీర్ధం, తరాలు గడిపిన వాడని వూడల, 
ఊయలూపే పిల్లల మర్రి, పాలమూరు తల్లి......... 


కొమరం భీం, జోడన్‌ ఘాట్‌, గిరిజన వీరుల చరితుల చాటు, 

మేస్రం జాతి తప్పదు నీతి, నడిపించే నాగోబా జ్యోతి, గోండు కోలన్‌ థోటి 
ఆత్రం, 

గుసాడి నాట్యం, నిర్మల సిత్రం, బాసర తీర్ధం సంఘము క్షేత్రం, 

కుంటాల యురి జల సంగీతం, ఇప్ప జిల్లా రేగు టేకు, 

నలమద్దిదిరిశన ఆకు, ఆదిలాబాదుకు అడవే సోకు... 


జైనుల, బౌద్దుల బోధన శాల, విషు?కుండినులు ఏలిన నేల, 

జీన వల్లభుడు, హరికేసురుడు, పంపకవి ప్రవచించిన బోధలు, 

ఇంద్రపురి, కైలాస గిరి, బాలకొండ దుర్గాలబరి, నల్లరేగడి పసుపు యాగడి, 
చెరుకు వెన్నెలు, పాలజున్నులు, పంట నేల తలుకు, పల్లె పరవశించి కులుకు, 
పెద్దగట్టు ఉరుసు, బోధన్‌ చెకెరయ్యు కురుసు, 

గలగల పైరుల మిల మిల, నిజామాబాదు సిరులకు కళ కళ..... 

గలగల పైరుల మిల మిల, నిజామాబాదు సిరులకు కళ కళ..... 


పర?శాల సీతమ్మ అడుగులు, భద్రచలముల నిత్య వేడుకలు, 
కోనలెంట గోదారి పరుగులు, జంటగ కిన్నెర సాని నడకలు, 

పగలే నీడలు పరచిన చందము, పచ్చని టేకు గొడుగులే అందము.. 
బొగ్గు బావులు, అగ్గినెలవులు, పాల్వంచ ఇల పంచే వెలుగులు, 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


గిరిజన జాతుల ఆయువు పట్టు, ఆశయాల విరబూసిన చెట్టు 
ఖనిజ రాశులకు తరగని గట్టు, ఉద్యమాల ఖిల్లా ఖమ్మం మెట్టు.. 


మంజీరా, కంజీరా నాదం, సింగూరు జలపొంగుల హారము.. 

సంగమ తీర్ధం, సాదువుల సత్రం ఏడుపాయల శైవ క్షేత్రం, 

మెతుకు దుర్గముల మేటి కొలువులు, కోటను మించిన చర్చి తలుపులు, 

చరివిరాల బాగయ్య దరువులు, యక్షగాన ఎల్లమ్మ అడుగులు, 

మల్లినాథుని లక్షణ భాష్యం, మాటను పాటను పోటెత్తించిన నేతలు, 

కవులను ఇచ్చిన జిల్లా తల్లి మెదక్‌ జిల్లా మలి ఉద్యమాల ఖిల్ల.. 

మదిలో మెదిలే వదలని తావుల మనసుని కదిపే పల్లె గురుతుల, 

బతుకుల యాగం, బరువుల రాగం, ఉరుకుల పరుగుల బరువుల తాళం, 

మరపించి మురిపించె దామం, భాగ్యనగరమే ఇంద్రభవనము, 

ఆదరించమని చాచిన దోసిట అక్షయ పాత్రే హైదరాబాదు.. 

కుతుబ్‌ షాహి, అసబ్‌ షాహి, ఘజల్‌ ముషాహీర్‌ సునోరో భాయీ, 

చార్మినారు, మక్కామసీదు, పురాన్‌ పూల్‌ దేఖోరో భాయీ, 

కొబ్బరి తోటను మించి ఊట ఉస్మాన్‌ సాగర్‌, గండిపేట, 

గోలుకొండన ఎగిరే జెండా... ఆశలు విరియును ప్రతి ఎద నిండా.. 

గోలుకొండన ఎగిరే జెండా.. ఆశలు విరియును ప్రతి ఎద నిండా.... 

అంటూ పదిజిల్లాల ప్రశ్యస్తిని ఒక్క పాటలో చెప్పిన కలం యోధుడు గోరెటి 
వెంకన్న. 


ఆయన రాసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమా పాటలు: 


శ్రీరాములయ్య : నన్నుగన్న నా తల్లి రాయలసీమ 
ఎన్‌కౌంటర్‌ : జైబోలో జై బోలో అమరవీరులకు 
నగరం నిద్రపోతున్న వేళ : సమరసింహదొర బాబు సల్లంగుండాలే 
వేగు చుక్కలు :  కొండలాలో కోనాలాలో 
గంగమ్మజాతర : వందనాలు వందనాలు 

పీపుల్స్‌ వార్‌ :  ఉత్తరాం[ద్రపాట 

ఎగర్రసముద్రం :  బజబ్బకు సంచి చేతిలో ఎర్రజెండా 
జైబోలో తెలంగాణం ఈ గాయం ఈ గాయం 

అమ్మమీద ఒట్టు : _ పొద్దువాలుతున్నదో 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్శ 


చీకటి సూర్యులు : అక్కో మీరెళ్తరా 

ఎ(ర్రసము[ద్రం :  మందెంటపోతుందే ఎలమంద 

అన్నదాత సుఖీభవ :  పుల్లాపుడక 

హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రావ్‌: పోలీసులం, ఆవేశానికి భూగోళానికి 

ఇలా ఎన్నో సినిమా పాటలతో పాటు, అనేక సినిమాయేతర పాటలను రాశారు. 
ఆయన రాసిన పాటలు మనషుల జీవితాలను ఆవిష్కరిస్తాయి. మన జీవితాలను 
ప్రభావితం చేస్తాయి. అది ఎలమంద పాట కావొచ్చు, సంత మా ఊరి సంత పాట 
కావొచ్చు.. ఏదైన సరే. ఆయన కలం నుంచి జాలు వారితే అది అద్భుతమైన పాటై 
గుండెను దోచుకుంటుంది. ఇలాంటి గొప్పరచయిత తెలంగాణలో పుట్టి సినీ గేయ 
ప్రపంచంలో అడుగుపెట్టి తెలంగాణ చరిత్రకు కొత్త సొగసులు అద్దారు. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





డా. సుద్దాల అశోక్‌లేజ 


జాతీయ ఉత్తమ పాటల రచయిత 
పురస్కారం పొంది నిత్యమూ బుల్లితెరలో కని 
పించే చిరపరిచితుడు. చిరునవ్వులు వెదజల్లుతూ 
తెలంగాణా భాషతో జనాన్ని ఉర్రూతలూగిస్తూ 
తెలుగు ప్రజల అభిమాన రచయితగా అందరి 
హృదయాలు దోచుకున్నవారు సుద్దాల అశోక్‌ 
తేజ. 

తెలంగాణ సాయుధ పోరాట సమర 
యోధులు సుద్దాల హనుమంతు వారసుడిగా 
గేయ రచనను ప్రారంభించి ఎన్నో విప్లవ, 
అభ్యుదయ, తెలంగాణ ఉద్యమ గీతాలను 
రచించి తదుపరి సినీగేయ రచనా ప్రపంచంలోకి 
అడుగిడి రారాజుగా వెలుగొందుతున్నారు. 

గరంగరం పోరి- నా గజ్జెల సవ్వారి 

బుంగమూతి ప్యారి- నాబుల్‌ బుల్‌ సింగారి 

(సంగీతం రాజ్‌కోటి 1994) 

అనే తొలి పాటతో జనాన్ని తనవైపుకు 
తిప్పుకున్న అసమాన ప్రతిభాశాలి సుద్దాల అశోక్‌ 
తేజ. పేరులోనే కాదు తేజస్సు తన పాటల్లో 

తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


ఉందని నిరూపించినవాడు. ఆకుపచ్చ చంద మామ సినిమా పాటలు, నేలమ్మ 
నేలమ్మా గేయరూప కవిత్వం అశోక్‌ తేజ ముద్రిత రచనలు. 


ఆయన పాటల్లో కవిత్వం తొంగిచూస్తుంది. జనం నిత్యమూ వాడే పదాలతోనే 
పాటకు పట్టం కట్టిన దిట్ట, ఆయన పాటలను పరిశీలిస్తే అభ్యుదయ కవుల తీవ్రత, 
భావకవుల లాలిత్యం మేళవించినట్లు కనిపిస్తాయి. దీనికి కారణం ఆయన అభిమానించే 
శ్రీశ్రీ ,కృష్ణశాస్తుల రచనలే కావచ్చు. నల్లగొండ జిల్లా గుండాల మండలం సుద్దాల 
(గ్రామంలో 1960 మే 16న ప్రముఖ రచయిత సుద్దాల హనుమంతు, జానకమ్మలకు 
జన్మించాడు. ఆయనకు కవిత్వం వారసత్వంగా లభించింది. అందుకే బాల్యంలోనే 
కలం పట్టిన ఆయన పాటలతో జనం మెచ్చిన పాటల రచయితగా ఎదిగారు. 


గొప్ప ప్రతిభా పాటవాలున్న అశోకతేజ పాటల ప్రపంచంలో అడుగు 
పెట్టకముందు ఉపాధ్యాయునిగా తన జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి 
“నమస్తే అన్న” చిత్రం ద్వారా సినీ తెరకి పరిచయం అయ్యారు. 


నటుడు ఉత్తేజ్‌, తనికెళ్ళ భరణి గారి సహకారంతో తొలిగా అవకాశాలు 
అందిపుచ్చుకుని అతి తక్కువ కాలంలోనే ఎక్కువ హిట్‌ సాంగ్స్‌ రచించి సినీ 
(ప్రపంచంలో వడివడిగా అడుగులు వేసారు. ఆయనకు జనం నాడి తెలిసిన హృదయం 
ఉన్నందువల్ల తన పాటతోనే తనను గుర్తుపట్టే దశకు త్వరగానే చేరుకున్నారు. అందుకే 
ఎన్నో పురస్మారాలు ఆయన సొంతమయ్యాయి. జాతీయ ఉత్తమ గేయ రచయితగా 
అనతి కాలంలో తెలంగాణ సినీ గేయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నారు. 

దాసరి నారాయణరావు, కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ల ప్రోత్సాహంతో మంచి 
పాటలను రచించి ప్రత్యేక ముద్రను వేశారు. తండ్రి ప్రేరణతో విప్లవ అభ్యుదయ, 
ప్రగతిశీల గీతాలు రచించాడు. అంతేకాదు తన పాటలో నవరసాలను పండిస్తూ 
అనేక పాటలను వివిధ సినిమాలకు సందర్భోచితంగా రాసి తెలుగు ప్రేక్షకుల 
హృదయాలు గెలిచారు. 


నేలమ్మ నేలమ్మ నేలమ్మ.. 
ఆలి నీకు దండమే.. అర్జాంగ నీకు దండమే... 
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే.. (6టీన్స్‌) 


అంటూ సుద్దాల రాసిన పాటలన్నీ ప్రసిద్ధి చెందినవే.. జనం నాలుకలపై 
నర్తించినవే. 


అందుకే ఆయనకు 1964 నుంచి 2012 వరకు ఎన్నో పురస్మారాలు ప్రతి 
సంవత్సరమూ వచ్చాయి. రఘుపతి వెంకయ్య అవార్డు (బంగారు నంది), ఎన్టీఆర్‌ 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


జాతీయ అవార్డు, బి.ఎన్‌. రెడ్డి జాతీయ అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి జాతీయ అవార్డు 
వచ్చాయి. రజిత నందులు వచ్చాయి. కాంస్య నందులు ఆయన ఇంటికే చేరాయి. 
అట్లానే ప్రతి సంవత్సరమూ అవార్డులు అందుకున్న సినిగేయ రచయితగా అశోక్‌ 
తేజ ప్రసిద్ది పొందారు. 

అంకితభావానికి నిలువెత్తు సాక్ష్యం అశోకతేజ. ఈయన పాటలన్నీ కవితా 
ఖండికల్లా ఎన్నటికీ చెరగిపోని శిలాజాల్లా అనిపిస్తాయి. ఆయన అభ్యుదయాన్ని ఎంతగా 
ప్రేమిస్తారో నేలతల్లిని అంతగా గౌరవిస్తారు. అందుకే రైతులు, కూలీలు, వృత్తి 
కళాకారులు ఇలాంటి వారి మీద పాట రాయాల్సి వస్తే ముందుగా గుర్తుకు వచ్చే 
రచయిత సుద్దాల అశోక్‌ తేజగారే.. 

రైతన్నను ఆకుపచ్చ చందమామ అని అభివర్ణించిన అశోక్‌ తేజ అవ్వ నీకు 
దండమే అక్కవ్వ నీకు దండమే.. ఆలు నీకు దండమె అర్ధాంగి నీకు దండమె అంటూ 
తల్లి, చెల్లి, అసలు ఏ స్ర్తీ రూపమైన అది త్యాగాలకు ప్రతిరూపమేనని ప్రీ శక్తికి 
జోహారులిచ్చారు. 

సమాజంలో జరిగే దురాచారాలను, అణచివేతలను చూసి తట్టుకోలేక 
“ఆడకూతురా నీకు అడుగడున వందనం”.. అనునిత్యం కరుగుతున్న నీవు రక్త 
చందనం అంటూ (కంటే కూతుర్ను కను చిత్రంలో ప్రీ అనేక త్యాగాలను, సేవలను 
అందిస్తున్న ఇంకా ఇంకా మగవాడు దౌష్ట్యాలకు పాల్పడుతున్నాడని అట్లాంటి మగ 
దురంహంకారిని నిట్టనిలువునా ఖండించాలని గట్టిగా చెప్పిన ధైర్యశాలి అశోక్‌ తేజ. 

ఇక్కడ పురుషులు స్రీలు అనే వ్యత్యాసం కన్నా దౌర్జన్యం, దాష్టీకం అనే 
మానవత్వానికే మచ్చ తెచ్చే మనుషులను కాలరాయాలన్నది అశోక్‌ తేజ ఉద్దేశం. 
చెడు ఎక్కడ ఉన్నా దాన్ని సమూలంగా నాశనం చేయాలన్న ఉద్బోధమే నేను చేసేదని 
సవినయంగా చెప్తారు అశోక్‌ తేజ. 


అందుకే సమాజంలో ఉన్న దురాచారాల నిర్మూలన చేయడానికి నడుంకట్టిన 
అశోక్‌ తేజ సినిమాల్లో అవకాశాన్ని తన భావాలకు అనుగుణంగా మార్చుకన్నారా 
అనిపించేట్టుగా ఉంది ఈ పాట.. 
నేను మాతంగినీ- నేనే బసివమ్మనీ 
మాశీలం బలిపెట్టి- తిరణాలు చేస్తరేంది 
ఈ ఆచారం దేవత ఎట్ల ఒప్పుకొందిరా 
దేవుళ్లకె ఎగ్గు లేదా నాకెందుకు సిగ్గులు ( రౌడీదర్చార్‌) 
అంటూ తెలంగాణలో ఉన్న దేవదాసీ వ్యవస్థ అనే దుస్సంప్రదాయాన్ని చీల్చి 
చెండాడిన వారిలో అశోక్‌ తేజ గారు ముఖ్యులు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్ష 


అనుకున్న గమ్యం చేరేవరకు నిద్రపోకూడదనే అశోక్‌ తేజ ఈ పాట రాసారు... 
ఒకటే జననం- ఒకటే మరణం 

ఒకటే గమనం- ఒకటే గమ్యం 

గెలుపు పొందు వరకు- అలుపు లేదు మనకు 

బతుకు అంటె గెలుపు- గెలుపు కొరక బతుకు 

కష్టాలు రానీ కన్నీళ్లు రానీ ఏమైనానగానీ ఎదురేదిరానీ 

ఓడిపోవద్దు రాజీపడొద్దు నిద్రే నీకొద్దు నీకేది హద్దు 11 ఒకటే! 


రాబోయే విజయాన్న పిడికిలో చూడాలి 

ఆ గెలుపూ చప్పట్లే గుండెలలో మోగాలి 

నీ నుదిటి రేఖలపై సంతకమే చేస్తున్నా 

ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా 

నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం 

నమ్మకమే మనకున్న బలం 

నీలికళ్లలో మెరుపే మెరవాలి 

కారు చీకట్లో దారి వెతకాలి 

గాలి వానల్లో ఉరుమై సాగాలి 

తగిలే గాయాల్లో థ్యేయం చూడాలి ॥ఒకటేజననం॥ 

నిదరోక నిలుచుంటూ వెన్నెలలో చెట్టువలె 

నీకోసం వేచుంటా కన్నీటి బొట్టువలె 

అడుగడుగు నీ గుండె గడియారం నేనవుతా 

నువు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా 

రాశిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా 

చేతులు చాచిన స్నేహంలా 

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది 

పట్టుకున్నావా పాటే అవుతుంది 

అల్లుకున్నావా జల్లే అవుతుంది 

హత్తుకున్నావా వెల్లువౌతుంది ॥ఒకటే జననం॥ (భద్రాచలం) 

అంటూ మనం చేసే పనిలో నిమగ్నమై ఉండాలంటారు. అశోక్‌ తేజ విజయాన్ని 
పిడికిలిలోను, ధ్యేయాన్ని గాయాలలోను చూడాలనడం కొత్త పదప్రయోగాలను 
చేయడంలో అందెవేసిన చేయిగా ముద్ర వేశారు. 


ఫి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


శ్రీ శ్రీ ప్రభావం సుద్దాల గారి మీద ఎంతగా ఉందంటే అక్రమాలను కాలరాసిన 
ఉక్కుపాదం నీదిరా.. అంటూ ఠాగూర్‌ సినిమాలో ఈ పాట రాసారు. 

నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను 

నేను సైతం విశ్వవృష్టికి అశృవాక్కటి ధారవోసాను 

నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోసానూ 

అగ్నినేత్ర ఉగ్ర జ్వాళ దాచిన ఓ రుద్రుడా 

అగ్ని శిఖలను గుండెలోన అణచినా ఓ సూర్యుడా 

పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా 


హింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా 

మన్నెం వీరుడు రామరాజు ధనుష్టం కారానివా 

భగత్‌ సింగ్‌ కడసారి పలికిన ఇంక్విలాబ్‌ శబ్బానివా 

అక్రమాలను కాలరాసిన ఉక్కుపాదం నీదిరా 

లంచగొండుల గుండెలో నిదురించు సిహం నీవురా 

ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా 

చమురు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా 

సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా 

లక్షాలది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా.. (ఠాగూర్‌) 

అంటూ రాసిన పాటకు జాతీయ అవార్డు లభించింది. ఈ పాట పల్లవి క్రీ శ్రీ 
జయభేరి ఖండిక లోనిది. తన పాటలకు శ్రీశ్రీ పేరణనే కారణం అంటూ వినయంగా 
చెప్పే అశోక్‌ తేజ పాటల్లో కృష్ణశాస్త్రీ ప్రభావమూ అంతే ఉందంటారు. 

హోలేసో ఓ హో లెస్స 

ఏటయిందే గోదారమ్మ... హైలెస్స (సంపూర్ణ రామాయణం) 

మనుషులందరూ మానవత్వంతో బతకాలి అప్పుడే ఆ బతుకుకు సార్థకత 
లభిస్తుంది. మానవత్వం మంట కలిసిన నాడు మనుషులకు పశువులకు తేడా లేదు 
అనే సుద్దాల 

పుట్టింది ఒకసారె.. అరె చచ్చేది ఒకసారె 

చావు పుట్టుకల మధ్యన ఎందుకు చస్తూ బతకాలి 

శవాల మాదిరి కాదుర దొరలను 

సవాలు చేస్తూ బతకాలి.. (సమ్మక్క సారక్క 

అంటూ రక్తానికి కొత్త పరుగు నేర్పుతారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్ష 


సుద్దాల అశోక్‌ తేజ తాను మానవతావాదినని పాటల్లోనే కాదు నిజజీవితంలోను 
తన తల్లిదండ్రుల పేర ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఒకరికి ఈ 
పురస్కారాన్ని అందజేస్తూ తోటి రచయితలను ఇతోధికంగా ప్రోత్సహిస్తూ మనస్సున్న 
మనిషిగా సినీ గేయ రచయితగా అందరి మనస్సులో నిలిచారు. కన్నతల్లితండ్రుల 
రుణం తీర్చుకోవాలని వారికి ప్రాణమున్నంత వరకు సేవ చేయాలనే భావం కలిగి 
ఉండాలని చెప్పే అశోక్‌ తేజ.. 

తెలంగాణ పేరు చెప్పితే 

చేతికికళ్ళెం లేదు 

తలుపుకు గొళ్లెం లేదు 

నీటికి పల్లం లేదు 

బర్షికి బల్లెం లేదు.. (తెలంగాణ) 
అంటూ పరవశించి పోతాడు.. 


తెలంగాణ పదాలపై మక్కువ ఎక్కువ ఉన్న సుద్దాల అశోక్‌ తేజ తెలంగాణ 
భాష పదాలతో పాటలు అల్లుతూ... 

బువ్వతినేటోని మీద బుల్లెట్లను కురిపిస్తే 

జాన్‌కుజాన్‌ తీసుడె డైనమేట్లు పేల్పుడే 

జంగు సైరనూదుడే బందూకులు ఎత్తుడే 


అంటూ ఊగిపోతాడు. అంతేకాదు.. ఫిదా సినిమాలోని ఈ పాటలో కూడా తెలంగాణ 
పదబంధాన్ని చూపించాడు.. 

వొచ్చిండే మెల్లా మెల్లగా వొచ్చిండె 

క్రీము బిస్మెట్‌ ఏసిండే 

గమ్మున కూసోనియ్యడె కుదురుగ నిల్పోనియ్యడె 

సన్న సన్నగ నవ్విండే 

గుండెకు గాయం చేసిండే 

ముద్ద నోటికి పోకుండ మస్తిగ డిస్టర్బ్‌ చేసిండే 

హె పిల్ల రేణుక పిలగాడొచ్చిండే 

డిన్నరన్నాడె డేటు అన్నాడే 

ఏలు పట్టి పోలు తిరిగి 

నిన్ను ఉల్టా సీదా చేసిండే.. (సన్న) 

హె పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే ఒచ్చిండే 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


మొగవాల్లు మస్తు చాలు మొగవాల్లు మస్తు చాలు 
మొగవాల్లు మస్తు చాలు మస్మలు కొడతా ఉంటరె 

నువ్‌ ఎన్నా పూసలెక్క కరితె అంతే సంగతి 

ఓసారి సరె అంటు ఓ సారి సారి అంటూ 

మెంటెయిన్‌ నువ్వు చేస్తె పడుంటాడే ॥వొచ్చిండే॥ 
సన్న సన్నగ నవ్విండే 

గుండెకు గాయం చేసిండే 

ముద్ద నోటికి పోకుండ మస్త్‌ డిస్టర్బ్‌ చేసిండే 


ఐ బాబోయ్‌ ఎంత పొడుగో ఐ బాబొయ్‌ ఎంత పొడుగో 
ఐ బాబొయ్‌ ఎంత పొడుగో ముద్దలెట్టా ఇచ్చుడే 
ఐ బాబొయ్‌ ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే 
తనముందు నిచ్చేనేసి ఎక్కితె కాని అందడే 
పరువాల నడుంపట్టి పై కెత్తి ముద్దే పెట్టే 
టెక్నిక్స్‌ నాకున్నయ్‌ లే 

పరెషానకన్లే... ॥వొచ్చిండే॥ 

సన్న సన్నగ నవ్విండె 

గుండెకు గాయం చేసిండె 

ముద్ద నోటికి పోకుండ మస్త్‌ డిస్టర్బ్‌ చేసిండె 
హె పిల్లా రేణుక పిలగాడొచ్చిండె ఒచ్చిండె 
డిన్నరన్నాడె డేటు అన్నాడె అన్నాడె 

ఏలు పట్టి పోలు తిరిగి 

నిన్ను ఉల్టా సీదా చేసిండే... 

వొచ్చిండే మెల్లా మెల్లగా వొచ్చిండె 

క్రీము బిస్కెట్‌ వేసిండే 

గమ్మున కూసోనియ్యడె కుదురుగ నిల్చోనియ్యడే 
సన్న సన్నగ నవ్విండె 

గుండెకు గాయం చేసిండె 

ముద్ద నోటికి పోకుండ మస్త్‌ డిస్టర్బ్‌ చేసిండె 
హె పిల్లా రేణుకే పిలగాడొచ్చిండె.. (ఫిదా-2017) 
అంటూ కుర్రాకారును ఉర్రూతలూగించారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ల 
3౮ 
ల్లి 


లాలి పాడుతున్నది ఈ గాలి 

ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి 

లాలి పాడుతున్నది ఈ గాలి 

ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి 

ఏలో యాలా ఏలో యాలా హైలెస్సో 

హైల పట్టు హైలెస్సా బల్లాకట్టు హైలెస్సా 

అద్దిర బాబు హైలెస్సా అక్కడ పట్టు హైలెస్సా 

సన్నాజాజి చీరకట్టి సిన్నాదొచ్చె హైలెస్సా 

కన్నూగొట్టే హైలెస్సా... 

తన్నానన్న తన్నన తన్నానన్నా హైలెస్సా 
చరణం: 1 


గాలి కొసల లాలి ఆ పూల తీవెకు 

వేలి కొసల లాలి ఈ బోసి నవ్వుకు 

బుడి బుడి నదకలకు భూమాత లాలి 

ముద్దు ముద్దు పలుకులకు చిలకమ్మ లాలి 
ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మ లాలి 
చెంగు చెంగు గంతులకు చందమామల దాగివున్న కుందేలమ్మ లాలి 
నా లాలి నీకు పూలపల్లకి 

అలసిన కళ్లకి సాలసిన కాళ్లకి 

ఏమేమి పూవొప్పునే గౌరమ్మ 

ఏమేమి కాయొప్పునే గౌరమ్మ 

గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ 
గుమ్మాడికాయొప్పునే గౌరమ్మ 

గుమ్మాడి సెట్టు మీద ఆట చిలకల్లారా 

పాట చిలకల్లారా కలికి చిలకల్లారా 
కందుమ్మ గడ్డలు కలవారి మేడలు 

ముత్యపు గొడుగులు మురిపాల మురుగులు 
రంగు రుద్రాక్షలు తీరు గోరెంటలు 

తీరు రుద్రాక్షలు పరుగులు కట్టలు 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఏమేమి పూవొప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. 
చరణం: 2 


వెన్నముద్ద లాలి చిన్నారి మేనికి 

గోరుముద్ద లాలి బంగారు బొమ్మకి 

ఓనమాలు పలికితే పలకమ్మ లాలి 

బాలశిక్ష చదివితే పలుకులమ్మ లాలి 

దిన దినము ఎదుగుతుంటే దినకరువి లాలి 

పదుగురొచ్చి నిను మెచ్చితే కన్నులారా చూసే తల్లికి కడుపు తీపిలాలి 

నా లాలి నీకు పూలపల్లకి 

అలసిన కళ్లకి సొలసిన కాళ్లకి 

లాలి పాడుతున్నది ఈ గాలి 

ఆలాలి రాగాలలో నువ్వు ఊయల ఊగాలి.. ॥ రుమ్మంది నాదం॥ 

అంటూ రాసిన పాటలతో సుద్దాల ప్రజల నాలుకల మీద ఎప్పటికి 
నిలిచిపోతాడు. 


సుద్దాల రాసిన మరికొన్ని అద్భుత గేయాలు 


రోబో : ఇనుములో ఒక హృదయం మొలిచినే 

మురారి : బంగారు కళ్ల బుచ్చమ్మో 

లింగా : సూర్యుడే సెలవని 

ఖడ్గం : ఆహో అల్లరి అల్లరి చూపులతో మెల్లగా మెల్లగా 


చంద్రముఖి : అందాల ఆకాశమంట 
ఆయుధం : బంగారు బామా రావే 
శ్రీరామదాసు : హోలెస్సా హోలెస్సా 


రాఖీ : కలల్లో కాలాగ్ని 
సాంబ :_ కితకితలూ పెట్టమాకే 
6టీన్స్‌ : దేవుడు వరమందిస్తే 


లాంటి ఎన్నో సినిమా పాటలకు సాహిత్యం సమకూర్చిన తనదైన శైలున్న 
రచయిత సుద్దాల అశోక్‌ తేజ. ఆయన రాసిన రెండు వేలకు పైగా పాటలో 
పాండురంగడుసినిమాలోని ఈ పాట ఆయనకు చాలా ఇష్టం... 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను... 

పితృదేవోభవ అన్న మాట విడిచాను.. 

నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా.. 

నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా.. 

అమ్మా ఒక సారి నిన్ను చూసి.. చనిపావాలని ఉన్నది... 
నాన్నా అని ఒక్కసారి పిలిచి, కనుమూయాలని ఉన్నది... 
అమ్మా... నాన్నా... అమ్మ.... 


అమ్మా ఒక సారి నిన్ను చూసి.. చనిపోవాలని ఉన్నది... 
నాన్నా అని ఒక్కసారి పిలిచి, కనుమూయాలని ఉన్నది... 
అమ్మ నీ కలలే నా కంటిపాపలైనవని, 

నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోశావని 

నీ నెత్తుటి ముద్దనే, నా అందమైన దేహమని.. 

బిడ్డ బతుకు దీపానికి, తల్లి పాలే చమురని.. 
తెలియనైతి తల్లి.. ఎరుగునైతినమ్మా.. 

కడుపుతీపిని హేళన చేసిన జులాయిని, 

కన్నపేగు ముడిని తెంపి వేసిన కసాయిని.. 
మరిచిపోయి కూడా, నను మన్నించొద్దమ్మ, 

కలనైన నను కరుణించొద్దు నాన్న. 

నాన్నా నీ గుండెలపై నడక నేర్చుకున్నానని... 

నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని.. 

నాన్న పూజ ఆదిదేవునికది అందునని.. 

అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన 
తెలియనైతి తండ్రి, ఎరుగునైతి నాన్నా.. 

నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని.. 
ఆత్మజ్యోతి చే జేతులా ఆర్చివేసుకుంటినీ.. 
మరచిపోయి కూడా, నను మన్నించొద్దమ్మ 
కలలోనైనా నను కరుణించొద్దు నాన్న. 

కన్నా నిను ఇచ్చిన కన్నయ్యే.. ఇచ్చాడు క్షమించు హృదయం 
మా ఆయువు పోసుకుని నీవూ.. వర్ధిల్లు కలకాలం 
శతమానం భవతి... శతాయుష్మాన్‌ భవ.... 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


అంటూ బాలకృష్ణ హీరోగా చేసిన పాండురంగడు సినిమాలో అద్భుతమైన 
పాట రాసారు. సుద్దాల అశోక్‌ తేజగారిని కేంద్రప్రభుత్వం వారు స్వచ్చ భారత్‌కు 
బ్రాండ్‌ అంబాసిడర్‌ గా నియమించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలకు 
గానూ ఇది అరుదైన అవకాశం. వీరు తొమ్మిది సినీగోయర్స్‌ అవార్డ్స్‌ అందుకున్నారు. 
తెలుగు విశ్వవిద్యాలయం వారి బెస్ట్‌ బుక్‌ అవార్డు 'నేలమ్మ నేలమ్మ అనే పుస్తకానికి 
గానూ స్వీకరించారు. కేఆర్‌ స్ఫృతి గీతం (1997), వెలుగు రేఖలు నవల (1995), 
బతుకు పాటలు (1998), వీర తెలంగాణ యక్షగానం (1989), ఆకుపచ్చ 
చందమామ (2002), నేలమ్మ నేలమ్మా (2007), నెమలికన్నోడా (2012), సుద్దాల 
అశోక్‌ తేజ లిరిక్స్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ (2013), దర్గీమా (హిందీ) 2014, శ్రమకావ్యం 
దీర్భ కవిత (2016), నా పాటలు (2017) లాంటి పుస్తకాలు ఎన్నో వీరి కలం 
నుంచి జాలువారాయి. సుద్దాలగారు తెలంగాణ సినీగేయ మహప్రస్థానంలో ఓ 
మైలురాయి వంటి వారు. వీరు తెలంగాణ బిడ్డ కావడం తెలంగాణులు గర్వించదగ్గ 
విషయం. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్ష 


చంద్రబోస్‌ 





నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడి 
గింది అంటూనే మౌనంగా ఎదగమని మొక్క 
నాకు చెప్పింది అని చెప్పుతూ మౌన ప్రభంజ 
నంలా దూసుకొచ్చిన కెరటం చంద్రబోస్‌. అరె 
ఈ పాట ఎవరు రాశారు అన్న ప్రశ్నను వేసేలా 
(వతి వారిని కట్టివడేసే పాటలతో నినీ 
ప్రియులందరినీ తన వైపుకు ఆకర్షించారు 
చంద్రబోస్‌. 

తెలుగు సినిమా పాటకు కొత్త నడకను 
నేర్చిన గేయ రచయిత చంద్రబోస్‌. కొత్త పద 
ప్రయోగాలతో తనదైన మార్మ్‌తో పాటలను రాసి 
సినీ వినీలాకాశంలో తనదైన ముద్రవేశారు. 
“తాజ్‌ మహాల్‌” (సంగీతం శ్రీలేఖ 1995) 
సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చంద్రబోస్‌.. 
రెండు దశాబ్దాలుగా పాటలను రాస్తూనే ఉన్నాడు. 
తేలికైన పదాలతో పాటలు రాసి ప్రేక్షకులను 
మం(త్రముగ్గుల్ని చేసిన తెలంగాణ సినీగేయ 
రచయిత చంద్రబోస్‌. 


సరిగమపదనిస రాగం అని పలికినా, 
దేశం మంటే మతం కాదు అని దేశభక్తి పాటలు 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


రాసిన, రైలు బండి రైలు బండి అంటూ ఆ కూతలోనే పాట ఉందంటూ రైలు 
గొప్పదనం గురించి చెప్పిన, జై జై గణేశా అంటూ భక్తి పాటలను రాసినా, ఫీల్‌ మై 
లవ్‌ అంటూ (ప్రేమ గీతం రాసినా, చాలు చాలు చాలు అంటూ భక్తిని మేళవించిన 
రక్తి గీతాలను రాసినా.. అది ఒక్క చంద్రబోస్‌కే సాధ్యమనిపిస్తుంది. 

చంద్రబోస్‌ పాటలకు వాడే పదాలను (ప్రేక్షకులు పదే పదే స్మరించుకునేట్టుగా 
తేలికగా ఉంటాయి. పాటను పాటలా కాకుండా ఓ తియ్యని మాటలా మార్చిన పాటల 
రచయిత చంద్రబోస్‌. “నేనున్నానని ఏం కాదని” అంటూ.. అభయమిస్తూ తన 
స్నేహితులను ఉద్దేశిస్తూ “ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామంటూ”.. 
“మౌనంగానే ఎదగమని” తన తోటి వారిని ఎలా ఎదగాలో చెబుతూ చిన్న పిల్లలు 
కూడా పాడేంత తేలికగా సరళంగా పాటలు రాయడం వలన చంద్రబోస్‌ తెలుగు 
సినీగేయ ప్రపంచంలో మకుటం లేని మహరాజుగా నిలిచారు. మూడు దశాబ్దాలుగా 
వీరి రచన జైత్రయాత్ర నిరాకంటంగా సాగుతుందంటే వీరి శైలియే అందుకు కారణం. 


మదనమ్మ, నర్సయ్యలకు భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా 'చిట్యాలి మండలంలోని 
“'చల్లగరిగె గ్రామంలో 1972 మే 5న జన్మించాడు. చంద్రబోస్‌ పూర్తిపేరు కనుకుంట్ల 
సుభాష్‌ చంద్రబోస్‌. తండ్రి స్కూల్‌ టీచర్‌. తాము ఎన్ని కష్టాలు పడినా తమ పిల్లలు 
మాత్రం చక్కగా చదువుకోవాలని అందరి తల్లిదండ్రులాగే మదనమ్మ, నరసయ్యలు 
కోరుకున్నారు. అందుకు తగ్గట్టూగానే చంద్రబోస్‌ చక్కగా చదువుకుంటూ చల్లగరిగలో 
పాఠశాల విద్యను హనుమకొండలో కళాశాల విద్యను పూర్తి చేశారు. 

ఉన్నత విద్యకోసం హైదరాబాదుకు వచ్చి పాలిటెక్నిక్‌ లో చేరాడు. తరువాత 
ఈ- సెట్‌ రాసి బిటెక్‌ లో చేరాడు. బిటెక్‌, ఈఈఈలో జెన్‌టియు నుంచి పట్టా 
పొందాడు. 


చంద్రబోస్‌ కు చిన్నప్పటి నుంచి పాటలంటే ఎంతో ఇష్టం. తాను చల్లగరిగెలో 
చదువుకునేటప్పుడు తన ఇంటికి దగ్గరలోని శివాలయంలో పెట్టే పాటల క్యాసెట్లను 
తెచ్చుకుని పాటలు వినేవాడు. వాటితో పాటు తాను రాగం కలిపేవాడు. వాటన్నింటిని 
తన మిత్రులకు టీచర్లకు పాడి వినిపించేవాడు. స్మూలులో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లలో 
చంద్రబోస్‌ పాటలు పాడి అందరిని ఆశ్చర్యపరిచేవాడు. 

ఒకరోజు తన కిష్టమైన టీచర్‌ పదవీ విరమణ చేసే సమయంలో తాను ఓ 
పాటను రాసి బాణీ కట్టి మరీ పాడాడు. స్కూలు ఆవరణ అంతా చప్పట్లతో 
మారుమోగిపోయింది. అందరి మన్ననలు అందాయి. అటు టీచర్లు, ఇటు మిత్రలు 
అందరూ మెచ్చుకుంటుంటే అప్పుడే చంద్రబోసుకు తాను పాట పాడడమే కాదు 
పాటలు రాయగలను అన్న ధీమ వచ్చింది. అంతే కలం పట్టి పాటల కోటలు కట్టడం 
ఆరంభించాడు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


జెఎన్‌టియు కళాశాలలో బిటెక్‌ ఫైనలియర్‌ చదివేటప్పుడు ఓ మిత్రుడు 
ముప్పలనేని శివను పరిచయం చేశాడు. చంద్రబోస్‌ పాటలను విన్న ముప్పలనేని 
తాను నిర్మించ తలపెట్టిన తాజ్‌మహల్‌ (1995) అనే సినిమాలో మొదటి పాట రాసే 
అవకాశం ఇచ్చారు. అదే చంద్రబోస్‌ సినీరంగ ప్రవేశానికి నాంది పలికింది. 


నాటి నుంచి నేటి వరకు ఎన్నెన్నో పాటలు రాయడం చంద్రబోస్‌ కు దినచర్యగా 
మారింది. ఇప్పటి వరకు దాదాపుగా 800లకు పైగా సినిమాలలో 3300 దాకా 
పాటలు రాసి సినీ పాటల ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని నిలుపుకున్నారు. తాజమహల్‌ 
అనే సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చిన సినిమా కావడమూ చంద్రబోస్‌ పాటలకు 
మరింత వేగంగా పేరు రావడానికి ఆస్కారం ఏర్పడింది. ఎన్నో సిని నిర్మాణ సంస్థలు 
చంద్రబోస్‌ కు పాటలను రాసే అవకాశం కల్పించాయి. 

చిత్రసీమలో కొరియోగ్రాఫర్‌ గా పనిచేస్తున్న సుచిత్ర గారిని ప్రేమవివాహం 
చేసుకున్న చంద్రబోస్‌ నందనవనమాలి, అమృతవర్శ్షని అనే ఇద్దరు పిల్లలకు 
జన్మనిచ్చారు. 

దాదాపు 8800 పైగా పాటలు రాసిన చంద్రబోస్‌... రాసిన ప్రతిపాటకూ అవార్డు 
వచ్చిందా అన్నట్టుగా ఎన్నెన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. పురస్మారాలు 
పొందారు. లెక్కలేనంత మంది అభిమానుల ఆదరణను అందుకున్నారు. రెండు నంది 
అవార్డులు లభించాయి. “నేనున్నాను” చిత్రంలోని “చీకటితో వెలుగే చెప్పెను 
నేనున్నానని”... (2004)., “ఆది” సినిమాలో “నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి 
అప్పడిగింది” లకు గానూ నంది అవార్డులు మరియు.. “కనిపెంచిన మా అమ్మకే” 
(మనం).. పాటకు గానూ 2015లో ఫిలీంఫేర్‌ అవార్డు కూడా లభించింది. 

రుమ్మంది నాదం చిత్రంలోని దేశమంటే మతం కాదోయ్‌ అనే పాటకు 
భరతముని అవార్డు లభించింది. 

స్టూడెంట్‌ నెం.1 చిత్రంలోని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాటకు రేడియో 
మిర్చి అవార్డు లభించింది. 

వీటితో పాటు మా టీవీ అవార్డ్‌ వారి 8 అవార్డులు కూడ కైవసం చేసుకున్నారు. 

ఇన్ని అవార్డులు, పురస్మారాలు, సత్మారాలు పొందినా తన మనసుకు మాత్రం 
మౌనంగానే ఎదగమని.. పాట మదిలో ఎల్లవేళలా తిరుగుతుంటదని చంద్రబోస్‌ 
వినయంగా చెప్తారు. “చందన చీరను కట్టి” పాట తన కెరియర్‌ను మలుపు 
తిప్పిందంటారు. 


తాను ఇన్ని పాటలు రాయడానికి చిన్నప్పటి నుంచి పాత పాటలు వినడమేనని 
అందులోనూ ఆత్రేయ తనకు నచ్చిన కవి అంటారు. ఖలీల్‌ జిబ్రాన్‌, ముళ్లపూడి, 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


రావూరి భరద్వాజ, సినారె, చలం, మధురాంతక రాజారాం, యండమూరి, ఆస్మార్‌ 
వైల్డ్‌, షేక్స్‌ స్పియర్‌, ఆరుద్ర, మల్లాది రామకృష్ణ, బాలగంగాధర్‌ తిలక్‌, గుంటూరు 
శేషేం[ద్రశర్మ, మోహన్‌, తాపి ధర్మారావు, బుచ్చిబాబు, కాళీపట్నం రామారావు, 
రావిశాప్త్రీ గురజాడ, శ్రీ (శ్రీ, ఇలా సినిమాయేతర కవులు వారి రచనలు తనకు 
చాలా ఇష్టమని వారి సాహిత్యపు ప్రభావం తనపై ఎంతో ఉందని వినమ్రంగా 
చెప్పుకుంటారు. 


తనకు అత్యంత ఇష్టం అయినా ఆత్రేయ బాటలోనే నడుస్తూ అలతి అలతి 
పదాలతోనే నవరసాలను పండిస్తూ అచిరకాలంలోనే కాకలు తీరిన కవుల మధ్య 
పాటల శిల్పిగా రాణించడం చంద్రబోస్‌ కే చెల్లింది. ఈ పేరు కేవలం ఆయన రాసిన 
పాటలు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నవి గనకనే 
సాధ్యమయింది. చంద్రబోస్‌ శైలి (ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కేవలం రాశిని 
పెంచుకోవడమే కాక వాసిగలవి రాయాలని ఆ పాటలు పది కాలాల పాటు 
నిలిచిపోవాలని వారు నిరంతరం తాషత్రయపడతారు.. 

ఆయన రాసిన కొన్ని మధుర గీతాలు.. 
పల్లవి: 
లే లే లేలే ఇవ్వాళే లే లే 
లేలే లేలే ఈ రోజల్లీ లే లే 
వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే 
రెండంటే రెండున్నాయి బాటలే 
బెనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే 
ఉంటేనే పోతుంటాయి బాధలే 
లేలే లేలే ఈ రోజుల్లే లే లే 
జెనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే 
ఉంటేనే పోతుంటాయి బాధలే 


చరణం: 1 
చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే 
సుడిగాలై చుట్టెయాలి లే లే 
గొడుగల్లే పనిచేయ్యాలి నిన్నే 
కదిలిస్తుంటే పడగల్లే పనిపట్టాలి లే లే 
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి 
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


అణిచేస్తే ముంచెయ్యాలి లే... 

నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి 
విసిగిస్తే భూకంపాలే చూపాలే... 

లే లే లేలే ఇవ్వాళే లేలే 

లే లే లేలే ఈ రోజుల్లే లేలే 


చరణం: 2 


చెడు ఉంది మంచి ఉంది అర్ధం వేరే ఉంది 

చెడ్లోళ్లకి చెడు చేయడమే మంచి 

చేదుంది తీపి ఉంది బేధం వేరే ఉంది 

చేదన్నది ఉన్నపుడేగా తీపి 

ఎదముంది కుడివుంది 

కుడి ఎడమయ్యే గొడవుంది 

ఎడముంది కుడివుంది 

కుడి ఎడమయ్యే గొడవుంది 

ఎటుకైనా గమ్యం ఒకటేలే 

బ్రతుకుంది చావుంది చచ్చేదాకా బ్రతుకుంది 

చచ్చాకా టబ్రతికేలాగా బ్రతకాలే.. 

లే లే లేలే ఇవ్వాళే లేలే 

లే లే లేలే ఈ రోజల్లే లేలే 

వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే 

రెండంటే రెండున్నాయి బాటలే 

జెనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే 

ఉంటేనే పోతుంటాయి బాధలే (గుడుంబా శంకర్‌- 2004) 

అంటూ.. రాసిన పాటలో మనిషి ఎలా ఒక మనిషి ఎలా జీవించాలో 
ఆవిష్కరించారు. 

పేమికుల మధ్య ప్రణయం విరహంగా మారినపుడు వారి హృదయాల 
సంఘర్షణను.. 

దూరం దూరం దూరం... ఓఓ. 

ఓ.. తీరం లేని దూరం.. 

ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే.. 

ఒకే పడవలో కలిసినా.. ఒకే ప్రయాణం చేసినా.. చెరో ప్రపంచం చేరినారే.. 


వి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఒకే గతాన్ని. ఓఓ.. ఒకే నిజాన్ని. ఉరేసినారే.. ఓఓఓ 
చెరో సగాన్ని. ఓఓ.. మరో జగాన్ని.. వరించినారే.. ఓఓఓ.. 


ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే.. 
దూరం దూరం దూరం... ఓఓఓ.. తీరం లేని దూరం.. 


ఓ ఇంత దగ్గరా అంతులేని దూరం.. ఎంత కాలమో దారిలేని దూరం.. 
ఓ స్నేహమంటు లేక ఒంటరైన దూరం.. చట్టమంటు లేని మంటతోన దూరం.. 
బంధనాలు తెంచుతూ.. ఇలా.. భలేగ మురిసే.. 
ఎడబాటులోని చేదు తింటు దూరం.. ఎదుగుతున్నదే.. 
విరహాన చిమ్మ చీకటింట దూరం... వెలుగుతున్నదే.. ఓఓఓ 


ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే.. 
దూరం దూరం దూరం... ఓఓఓ.. తీరం లేని దూరం.. 


ఒక్క అడుగూ వెయ్యలేని దూరం.. ఒక్క అంగుళం వెళ్ళలేని దూరం.. 
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే.. 

మైలు రాయికొక్క మాట మార్చు దూరం.. 

మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం.. 

మూడు ముళ్ల ముచ్చటే ముళ్ల బాటగా మార్చే.. 

తుది లేని జ్ఞాపకాన్ని తుడిచి వేసే.. దూరమన్నదీ.. 

మొదలైన చోటు మరిచిపోతే కాదే.. పయనమన్నదీ.. ఓఓఓ 

ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే.. 
దూరం దూరం దూరం... ఓఓఓ.. తీరం లేని దూరం.. 


(100% లవ్‌- 2011) 

ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉంటుందో.. లక్ష్యం సినిమాలోని ఈ పాట.. 
పల్లవి: 

గుళ్లో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా 


ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా 
అలుపే రాని కేరింతలు తను మురిసే మన రాగాలలో 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


అనురాగాలలో తను కూడా మనలాగే మురిసే ॥గుళ్లో దేవుడు! 
చరణం: 1 

ఇందరుండగా ఇరుకైన ఇంటిలో 

కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా 

కాంతులుండగా (ప్రతి వారి కంటిలో 

ఆరంగుదాటి కంటినీరు పొంగిరాదుగా 

చొరవలు లేని సంతోషం అలకలు ఉన్నా అరనిమిషం 

ఎన్నెన్నో ఉన్నాయి లేని దొకటే కల్మషం ॥గుళ్లో దేవుడు॥ 


చరణం: 2 


అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి 

ఈ చిన్న పాప చంటి నవ్వు ఇంటి జాబిలి 

అన్న గోపురం వదినమ్మ గుమ్మమై 

ఇక తమ్ముడేమో కోటగోడ లాంటి కావలి 

మనసే ఏ తిధులు లోకాలే అతిథులు ॥గుళ్లో దేవుడు॥। (లక్యం-2007) 
చంద్రబోస్‌ అన్నవరం చిత్రంలో సందరోచీతంగా రాసిన తొలి ప్రేమ గీతం... 
నీవల్లె నీ వల్లె నీ వల్లె నీ వల్లె 

నాగుండెల్లో దడదడలే నీ వల్లే 

నీవల్లె నీ వల్లె నీవల్లె నీవల్లె నీవల్లైనా అందలో అలజడులే 
నీవల్లెనా చెంపల్లో చేతుల్లొ అడుగల్లొ వణుకులు 

నీవల్లై నా మాటల్లొ ఆటల్లో 

మార్గంలో మలుపులు నీ వల్లె 

హెయ్‌జి 

నీ వల్లె నీవల్లె నీవల్లె 

నీవల్లై నా గుండెల్లో దడదడలే నీవల్లే 

మాములె రూపు.. మాములు తీరు 

ఏముంది నీలోన.. 

ఆకాశానా ఏదో ఉంది 

పడిపోయా నీ పైనా.. 

నిన్ను తలచుకొనే.. అలవాటే 

మారేను వ్యసనమై.. 

నిన్ను గెలుచుకునే ఈ ఆటే.. 

తెలిసేను ప్రణయమై.. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


హెయ్‌.. 

నీ వల్లె నీవల్లె నీవల్లె 

నీవల్లై నా గుండెల్లో దడదడలే నీవల్లె 

ఓ నవ్వు నవ్వి. ఓ చూపు రువ్వ.. 

వెల్లావు చల్లగా.. 

ఆ నవ్వుతో.. ఆ చూపుతో.. 

కల్గ్లొలం ఒల్లంతా... 

కొంత కరుకు తనం.. కరుణగుణం.. కలిపితే నువ్వేలే.. 

కొంత మనసుతనం మనిషివలే ఏదిగితే నువ్వేలే.. 

నీ వల్లే నీవల్లే నీవల్లే 

నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే (అన్నవరం-2006) 

ఒక స్నేహితుడికి, మరో స్నేహితుడు నేనున్నాను అని ధైర్యంచెప్తే ఎంత పెద్ద 
లక్ష్యం అయినా సులభంగా అధిగమిస్తాడు. అలాంటి పాటే నేనున్నాను సినిమాలోని 
ఈ పాట... 


చీకటితో వెలుగే చెప్పెను 
నేనున్నానని 

ఓటమితో గెలుపే చెప్పెను 
నేనున్నానని.. 

నేనున్నాననీ నీకేం కాదనీ 
నిన్నటి రాతనీ మర్చేస్తాననీ 


తగిలే రాళ్లని.. పునాది చేసి ఎదగాలనీ 
తరిమే వాళ్లని.. హితులుగ తలచి ముందుకెళ్లాలనీ 


కన్నుల నీటిని కలల సాగుకై.. వాడుకోవాలనీ 

కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి.. కాంతి పంచాలని 
గుండెతో ధైర్యం చెప్పెను.. చూపుతో మార్గం చెప్పెను 
నేనున్నానని.. 

నేనున్నాననీ నీకేం కాదనీ.. నిన్నటి రాతనీ మర్చేస్తాననీ 


ఎవ్వరు లేని ఒంటరి జీవికి.. తోడు దొరికిందనీ 
అందరు వున్నా ఆప్తుడు నువ్వై. చేరువయ్యావనీ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


జన్మలు చాలని అనుబంధాన్ని... పెంచుకున్నామని 

శ్వాసతో శ్వాసే చెప్పెను.. మనసుతో మనసే చెప్పెను 

ప్రశ్నతో బదులే చెప్పెను... నేనున్నానని.. 

నేనున్నాననీ నీకేం కాదనీ.. నిన్నటి రాతనీ మర్చేస్తాననీ 

చీకటితో వెలుగే చెప్పెను ॥నేనున్నానని॥  (నేనున్నానని- 2004) 


మన అమ్మకు మనకు అమ్మ అవ్వడం ఒకెత్తు అయితే.. ఆ అమ్మకే మనం 
అమ్మాయితే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది. మనం సినిమాలోని ఈ 
పాటలా... 


కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా 

నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా 

ఒకరిది కన్ను ఒకరిది చూపు 

ఇరువురి కలయిక కంటి చూపు 

ఒకరిది మాట ఒకరిది భావం 

ఇరువురి కదలిక కదిపిన కథ ఇది 

ప్రేమ ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా... 

ఇది ప్రేమ ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా.. 

ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. ఆ ఆ ఆహా... 


ఆఆ... ఇ ఈ నేర్చిన అమ్మకి గురువును అవుతున్నా 

అడుగులు నడకలు నేర్చిన నాన్నకి మార్గం అవుతున్నా 

పిల్లలు వీళ్లే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా 

కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది 
ప్రేమ ప్రేమా.. తిరిగొచ్చే తియ్యగా.. 

ఇది ప్రేమ ప్రేమా.. ఎదురొచ్చే హాయిగా.. 

ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.. ఆ ఆ ఆహా... 
కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా 

కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా 

జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరిచి పోలేనుగా 
మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలలొ పదిలము కదా 


(ఇది ప్రేమ) (మనం- 2015) 
అమ్మ గురించి పాట రాస్తే అందంగా ఉంటుంది. అది చంద్రబోస్‌ రాస్తే 


B తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఇంకా అందంగా ఉంటుంది. చంద్రబోస్‌ రాసిన ఈ పాటలో అమ్మ (పేమ ఉంటుంది. 
నాని సినిమాలోని ఈ పాట 
పల్లవి: 
పెదవే పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మా 
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ (2) 
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా 
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది (పేమ మధురిమా 
చరణం: 1 
మనలోని ప్రాణం అమ్మ 
మనదైనా రూపం అమ్మ 
యెనలేని జాలి గుణమే అమ్మ 
నడిపించే దీపం అమ్మ 
కరుణించే కోపం అమ్మ 
వరమిచ్చే తీపి శాపం అమ్మ 
నా ఆలి అమ్మగా అవుతుండగా 
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా 


చరణం: 2 


ఆ.. 
పొతిల్లో ఎదిగే బాబు 

నా వొళ్ళో వొదిగే బాబు 

ఇరువురికి నేను అమ్మవనా 

నా కొంగు పట్టేవాడు 

నా కడుపున పుట్టేవాడు 

ఇద్దరికి (ప్రేమ అందించనా 

నా చిన్న నాన్నని వాడి నాన్నని 

నూరేల్లు సాకనా చల్లగ చల్లగ 

ఎదిగి ఎదగని ఓ పసి కూన 

ముద్దులకన్న జోజో బంగారు తండ్రి జోజో.. బజ్జ్లో లాలిజో 
పలికే పదమే వింటూ కనులారా నిదురపో 

కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి 
ఎదిగి ఎదగని ఓ పని కూన 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్ష 


ముద్దులకన్న జో జో బంగారు తండ్రి జోజో 
బజ్టో లాలి జో.. బజ్లో లాలి జో... బజ్లో లాలిజో _ (నాని-2004) 
నాని సినిమాలోని పై పాట అమ్మ (ప్రేమను చూపించింది. మనిషి ఇంతే 


ర్త 


ఉంటాడు కానీ ఆయన ఆశయం గొప్పగా ఉండాలి. కన్ను ఇంతే కను పాప 
ఇంతే కానీ చూపు ఆకాశాన్ని చూడాలి అంటూ సరికొత్త తత్వం చెబుతూ లోకం 
లోతులు చూడమంటారు చంద్రబోస్‌. 
పల్లవి; 

ఇంతే ఇంతింతే.. ఇంతే ఇంతింతే.. ఆలోచిస్తే. అంతా ఇంతింతే.. 


కన్ను ఇంతే.. కనుపాప ఇంతే.. లోకం లోతు చూడాలంతే. 
చరణం: 1 


మొగ్గల్లోన కాసేది కాయో పండో, కనిపెట్టాలి ముందే.. 

మబ్బుల్లోన దాగుందీ చినుకో తూఫానో పసిగట్టాలి ముందే.. 

మనుషుల్లో మంచోడెవరో ముంచేదెవరో మనసెట్టీ చూడాలంతే... 

ఈ మట్టిలోని రత్నం చూడు.. బొగ్గులోని అగ్గిని చూడు.. 

అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు.. 

అలా చూస్తే ఎదురే లేదంతే... నువ్వలా చేస్తే తిరుగే లేదంతే.. 

రాసి ఫలాలన్ని వచ్చును నీవెంటే... 

తొమ్మిది (గహాలన్ని పనులే మాని తిరుగును నీ చుట్టే.. ॥ఇంతే ఇంతింతే॥ 
చరణం: 2 


గుడిసెల్లోని పేదలకి స్నేహితుడయ్యే చారవుండాలి నీలో.. 

మేడల్లోని అమ్మడికి ప్రేమికుడయ్యే పొగరుండాలి నీలో.. 

దేశాన్నే శోకం నుంచి చీకటి నుంచి రక్షించే సైనికుడవ్వాలి.. 

నీ పనుల్లోను ్రామికుడల్లే... పగలురేయి కార్మికుడల్లే.. 

సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే.. 

జనం మెచ్చే నాయకుడవుతావు... జగం మెచ్చే ఉత్తముడౌతావు.. 

మనుషుల్లో దేవుడివౌతావు... 

ఈ భూమ్మీద అస్సలు సిస్సలు మానవుడౌతావు... ఇంతే ఇంతింతే॥। 
(బాలు-2005) 

ముఢనమ్మకాల మీద కూడా చంద్రబోస్‌ పాటలు రాసాడు. 2005లో వచ్చిన 

గోపాల గోపాల సినిమాలోని ఈ పాట: 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఊరే ఊరే ధంతోనకర నకర థంతనకర 

పిల్లి మనకి ఎదురు పడితె పనులు ఏమి జరగవంట 
మనం పిల్లికదురు పడితె కర్మ కాలి చచ్చునంట 
బల్లి పలుకు సత్యమంట.. బల్లి పడితే దోషమంట.. 
నక్క తోట లక్కునంట.. నక్క అరుపు మృత్యువంట 
ఎందుకు ఎందుకు ఎందుకో 

ఓ ఎందుకో ఎందుకో 


రెండు కాళ్లు మనకు ముఖ్యమంటూ.. 
కుడికాలు ముందు అంటు మూఢనమ్మకాలు 


ఎందుకో ఓ ఎందుకో ఎందుకో 

జీవరాశులన్నీ దైవమంటూ 

జంతు బలులు ఎందుకో 

నీలోన ధైర్యం ఉండగా ఆదారాలు ఎందుకో 

నీ ఆత్మశక్తి ఉండగా తాయ్యత్తులెందుకో... 

చేతలే చేయ్యక చేతికే రంగురాళ్లు ఉంగరాలు ఎందుకో 


పేరుకేమో మంగళవారం పనులకేమో అమంగళం 
శని ఉన్న శనివారం జరుపుతారు శుభకార్యం 
బండిలోన ఉంది వందలాది పరికరాలు ఉన్నా గానీ 
ఇంత నిమ్మకాయ పైనా అంతులేని విశ్వాసం 
ఎందు ఎందు ఎందు ఎందు ఎందుకో.. 


హె ఎందుకో ఎందుకో 

భూమి బంతి లాగా తిరుగుతుంటే.. 
దిక్కులన్ని మారుతుంటే 

వాస్తు నమ్మకాలు ఎందుకో 

హె ఎందుకో ఎందుకో 

ఓ నువ్వు దృష్టి కాస్త మార్చుకుంటే.. 
దిష్టి బొమ్మలింక ఎందుకో 

శులాలు నోటిలోపాల గుచ్చేది ఎందుకో 
పాలన్ని పుట్టలోపల పోసేది ఎందుకో 
సూటిగా ఎప్పుడు నడవక 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఇంకా నిప్పు లోన నదక ఎందుకో... 
గోగోగో గో గోపాలగోగో గో గోపాల 
గాగాగా గా గోపాల గో గో గో గోపాల (గోపాల గోపాల -2015) 


భక్తి పాటలను కూడా రాశాడు. భక్తి మూఢనమ్మకాల మీద రెండింటి మీద 
పాటలు రాసాడు చంద్రబోస్‌... షిరిడి సాయి సినిమాలోని ఈ పాట.. 


సాయి అంటే తల్లీ.. బాబా అంటే తండి.. 

సాయిబాబా తోడే లేక.. తల్లి తండ్రి లేని పిలలమయ్యాము 

రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము 

నువ్వు వస్తావన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో 

జాబిలి కోసం వేచి చూసే చుక్క్షలమయ్యాము 

కోటి చుక్క్షలమయ్యాము కన్నీటి చుక్కల మయ్యాము ఎఎతల్లి తండ్రి లేనియఎ 
బోదలు చేసేదెవరు మాలో బాధలు మాపేదెవరు 

లీలలు చూపేదెవరు మాతో గోలీలాడేదెవరు_ (2) 

పాటలు పాడేదెవరు మా పొరపాటలు దిద్దేదెవరు (2) 

తీయగ కసిరేదెవరు.. తీయగ కసిరేదెవరు 

ఆ పై ప్రేమను చూపేదెవరు సాయి... 

జీవం పోసేనువ్వే నిర్జీవుడవైనావు 

నువు కన్నులు తెరిచేదాకా మాకు కంటికి కునుకే రాదు.. ॥సాయి అంటే॥ 


ఆ.... ఆ... 
మాకిచ్చిన నీవిబూదిని నీకూ కాస్త పూసేమయ్యా.. 

లేవయ్యా సాయి లేవయ్యా.. 

ఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి బిక్షనీ.. (2) 

ఇవ్వాళ మే మడి గే ము నీ ప్రాణ బిక్షనీ.. 

నీ ప్రాణ విక్షనీ 

ఇచ్చే వరకు ఆగలేము... నువ్వు వచ్చే వరకు ఊరుకోము... 

పచ్చి మంచి నీరైనా తాగాబోము.. 

సాయి అంటే తల్లీ.. బాబా అంటే తండి.. 

సాయిబాబా తోడే లేక.. తల్లి తండ్రి లేని పిలలమయ్యాము 

రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము 

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి......... (షిరిడి సాయి- 2012) 


జైజై గణేశా అంటూ జై చిరంజీవ సినిమాలోని ఈ పాటలో గణేషుని వైభావాన్ని 
తెలియజెప్పారు.. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


గం.. 


గం.. 


గం.. 


జై జై గణేశా జై కొడతా గణేశా జయమునివ్వు బొజ్జ గణేశా 

హాయ్‌ హాయ్‌ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బొజ్జ గణేశా గణేశా... 
లోకం నలుమూలలా లేదయ్యా కులాసా 

దేశం పలువైపులా ఏదో రభస 

మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేషా.. 

పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా.. 

చిట్టి ఎలుకను ఎక్కి. గట్టి కుడుములు మెక్కి. 

చిక్కు విడిపించగ.. నడిపించగ.. చెయ్యి తమాషా గణేశా... 

గం.. గణపతి.. గణేశా.. గం.. గణపతి గణేశా.. గం.. గం.. గం.. గం.. గం.. 
గణపతి ॥ జై జై గణేశా! 

లంబోదర శివ సుతాయా.. లంబోదర నీదే దయ లంబోదర శివ సుతాయా.. 
లంబోదర నీదే దయ లంబోదర శివ సుతాయా.. లంబోదర నీదే దయ.. 
నందేమో నాన్నకి.. సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా..? 

ఎలకేమో తమరికి.. నెమలేమో తంబికి రథమల్లె మారలేదా..? 

పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా. కలిసుంటూ ఏ తత్వం బోధిస్తున్నా.. 
ఎందుకు మాకీ హింసావాదం..? 

ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పర మాకు సోదర భావం.. 

మాకు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గణేశా... 

గం.. గణపతి.. గణేశా.. గం.. గణపతి గణేశా.. గం.. గం.. గం.. గం.. గం.. 
గణపతి ॥జై జై గణేశా! 

చందాలను అడిగిన దాదాలను గట్టిగా తొండంతో తొక్కవయ్యా.. 

లంచాలను మరిగిన నాయకులను నేరుగా దండంతో దంచవయ్యా.. 

ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా.. 
మాలో చెడునే ముంచాలయ్యా.. 

లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా.. 

ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ.. గణేశా.. 

గం.. గణపతి.. గణేశా.. గం.. గణపతి గణేశా.. గం.. గం.. గం.. గం.. గం.. 
గణపతి ॥జై జై గణేశా! (జై చిరంజీవా-2005) 

దేశం అంటే మట్టి కాదు.. దేశం అంటే మనుషులు అని చెప్పిన గురజాదను 


గుర్తు చేసుకుంటూ రమ్మంది నాదం సినిమాలో పాట రాసాడు చంద్రబోస్‌. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


పల్లవి; 
దేశమంటే మతం కాదోయ్‌.. గతం కాదోయ్‌.. 

అడవి కాదోయ్‌.. గొడవ కాదోయ్‌.. 

అన్న చేతి గన్ను కాదోయ్‌.. 

క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాంద కాదు కాదోయ్‌.. 
తీవ్ర వ్యాదిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్‌... 
దేశమంటే... 


చరణం: 1 


గడ్డి నుంచి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్‌.. 

చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్‌.. 
రాజధానుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్‌.. 
అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమేకాదు కాదోయ్‌.. 

పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్‌... 
సందు దొరికితే మంది చేసే సమ్మెకాదోయ్‌ బందు కాదోయ్‌... 
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్‌.. 
దేశమంటే... 


దేశమంటే మట్టి కాదోయ్‌... దేశమంటే మనుషులోయ్‌... 
దేశమంటే మనుషులోయ్‌... దేశమంటే మనుషులోయ్‌... 
దేశమంటే మనుషులోయ్‌.. 

చరణం: 2 


ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు.. 

(ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు.. 
ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు 
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు.. 
హింసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు 
(ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు.. 
కోథమెందుకు కరుణపంచు స్వార్థమెందుకు సహకరించు.. 
పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు.. 
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు.. 

మల్లెపువ్వుల లాంటి బాలల తెల్లకాగితమంటి బ్రతుకులు 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు.. 

కొత్త బంగారు భవిత నేడే కానుకందించు.. 

ేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు.. ॥ దేశమంటే! 
(రుమ్మంది నాదం- 2010) 


ప్రపంచీకరణ మాయలో పడి మన భాషను మనం మరిచిపోతున్నాం. కానీ 
చంద్రబోస్‌ దాన్ని మళ్లీ గుర్తు చేసి. అసలు మన భాషే మనకు ప్రాణపదమని అట్టి 
భాషను మర్చిపోతే జన్మనిచ్చిన తల్లితండ్రులను మరిచినట్టేనని హితబోద చేస్తాడు. 

తెలుగు భాష తీయ్యదనం తెలుగు భాష గొప్పతనం 

తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం 

తల్లిదండ్రి నేర్పినట్టి మాత ఎ్రభాషరా 

తెలుగు మరిచిపోతే వాళ్లని నువు మరిచినట్టురా 

ఇది మరువబోకురా 


అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది 
నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది 
మమ్మీ డాడిలోన ఆ మాధుర్యం ఎక్కడుందీ... 

మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది 
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది 

ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుందీ 
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు 

కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు 

తల్లిదండ్రి నేర్పినట్టి మాత ఎ్రభాషరా 

తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల రుణం తీర్చరా.. 
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు 
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు 
మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము 
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు 
పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు 
ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేస్తున్నాము 
అభివ లద్దికి ఉండాలి నింగే హద్దు 

అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


తల్లిదండ్రి నేర్పినట్టి మాత ఎ్రభాషరా 
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా.. వెనక్కి తగ్గమాకురా.. 
మమ్మీడాడీ అన్నమాట మరద్దామురా 


అమ్మానాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా 
ప్రతిజ్ఞ పూనుదామురా.. (నీకునేను నాకు నువ్వు- 2003) 


చదువుకుని విడిపోతున్న మిత్రుల గురించి చంద్రబోస్‌ రాసిన పాట.. ఎప్పుడు 
కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. అదే స్టూడెంట్‌ నెం. 1లో రాసిన ఈ పాట.. 


ఓ మై డియర్‌ గర్ఫ్స్‌, డియార్‌ బాయ్స్‌.. 
డియార్‌ మేడమ్స్‌ గురుబ్రహ్మాలారా 

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము 
చదువులమ్మ చెట్టు నీడలో 

వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్లిపోతున్నాము 
చిలిపితనపు చివరి మలుపులో 

వీ మిస్‌ యూ ఆల్‌ ద ఫన్‌ 

వీ మిస్‌ యూ ఆల్‌ ద జాయ్‌ 

వీ మిస్‌ యూ 

వీ మిస్‌ యూ ఆల్‌ ద ఫన్‌ 

వీ మిస్‌ యూ ఆల్‌ ద జాయ్‌ 

వీ మిస్‌ యూ.. 


నోటుబుక్కు లోన రాణికి పంపిన ప్రేమలేఖలు 

సైన్స్‌ ల్యాబ్‌ లోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు 

ఫస్ట్‌ బెంచ్‌ లోన మున్నిపై వేసిన పేపర్‌ ఫైట్‌ లు 

రాధ జల్లోనుంచి రాబార్ట్‌ లాగిన రబ్బరు బ్యాండులు 

రాజేషు ఇచ్చిన రోజు పూవ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పూవ్వులు 
కైలాష్‌ కుసిన కాకి కూతలు 

కళ్యాణి పేల్చిన లెంపకాయలు 

మరుపురాని తిరిగిరాని గుర్తులండి 

మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి... 


అంతపెద్ద మాటలొద్దు వూరుకొండి 
ఆ అల్లరంటే మాక్కూడా సరాదలేండి.. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


వీ మిస్‌ యూ ఆల్‌ ద ఫన్‌ 

వీ మిస్‌ యూ ఆల్‌ ద జాయ్‌ 

వీ మిస్‌ యూ 

వీ మిస్‌ యూ ఆల్‌ ద ఫన్‌ 

వీ మిస్‌ యూ ఆల్‌ ద జాయ్‌ 

వీ మిస్‌ యూ.. ॥ ఎక్కడో పుట్టి! 


బాటనీ మాస్టారు బోడిగుండుపైన బోలేడు జోకులు 

రాగిని మేడం రూపురేఖలపైనా గ్రూపు సాంగులు 

సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు 

టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు 

బ్లాక్‌ బోర్డుపైన గ్రీకు బొమ్మలు 

సెల్లు ఫోనులోన సిల్లి న్యూస్‌ లు 

బాతురూంలోన భావకవితలు 

క్లాస్‌ రూంలోన కుప్పి గంతులు 

మరుపురాని తిరిగిరాని గుర్తులండి 

మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.. 

మనకు మనకు క్షేమపనాలు ఎందుకండి 

మీ వయసులోన మేము కూడా ఇంతేనండి.. 

వీ మిస్‌ యూ ఆల్‌ ద ఫన్‌ 

వీ మిస్‌ యూ ఆల్‌ ద జాయ్‌ 

వీ మిస్‌ యూ 

వీ మిస్‌ యూ ఆల్‌ ద ఫన్‌ 

వీ మిస్‌ యూ ఆల్‌ ద జాయ్‌ 

వీ మిస్‌ యూ.. (స్టూడెంట్‌ నెంబర్‌ 1-2001) 

అన్నయ్య అంటే ఎలా ఉంటాడో.. అన్నయ్య ఏం చేస్తాడో .. ఒక అన్నగా 
ప్రేక్షకులకు తన కలం ద్వారా చూపించాడు చంద్రబోస్‌.. అన్నవరం సినిమాలోని ఈ 
పాట ద్వారా... 

అన్నయ్య అన్నావంటే... ఎదురవనా.. అలుపై ఉన్నావంటే నిదురవనా.. 


కలలె కన్నా వంటే నిజమై ముందుకు రానా.. కలతై ఉన్నావంటే కథనవనా.. 
అమ్మలో ఉండే సగం అక్షరం ననే నాన్నలో రెండో సగం లక్షణం నేనే... 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


అమ్మతొడు.. నాన్న తొడు.. అన్ని నీకు అన్నే చూడు... 
చెల్లి పోని బంధం నేనమ్మ.. చిట్టి చెల్లెమ్మ... వెళ్లి పోని చుట్టం నేనమ్మ.. 
అన్నలోని ప్రాణం నువ్వమ్మా.. చిట్టి చెల్లెమ్మ... ప్రాణమైన చెల్లిస్తానమ్మ.. 


చూపులోన దీపావళి.. నవ్వులొన రంగోలి.. 

పండుగలు నీతో రావలి.. నా గుండెలొన వేడుక కావలి 

రూపులోన బంగారు తల్లి.. మాట మరుమల్లి.. 

రాముడింట (ప్రేమను పంచాలి.. ఆ.. సీత లాగ పేరుకు రావలి.. 
నీలాంటి అన్న గాని ఉండే ఉంటే.. తొడు, నీడ.. 

ఆనాటి సీతకన్ని కష్టలంటు కలిగుండేనా... 

చెల్లి పోని బంధం నేనమ్మ.. చిట్టి చెల్లెమ్మ.. వెళ్లి పోని చుట్టం నేనమ్మ.. 
అన్నలోని ప్రాణం నువ్వమ్మా.. చిట్టి చెల్లెమ్మ.. ప్రాణమైన చెల్లిస్తానమ్మ.. 


కాలి కింద నేలను నేనే.. నీలి నింగి నేనే.. 

కన్నులొని నీరే నేనమ్మ.. ఆ నన్ను నువ్వు.. జారనికమ్మ.. 

ఇంటి చుట్టు గాలిని నేనే.. తోరణాన్ని నేనే.. 

తులసి చెట్టు కొటని నేనమ్మా.. నీ కాపలాగా మాననీవమ్మ.. 

ముక్కొటి దేవతల అందే వరం అన్నవరం... 

ఇట్టాటి అన్న తొడు.. అందరికుంటే భూమే స్వర్గం.. 

చెల్లి పోని బంధం నేనమ్మ.. చిట్టి చెల్లెమ్మ... వెళ్లి పోని చుట్టం నేనమ్మ.. 

అన్నలోని ప్రాణం నువ్వమ్మా.. చిట్టి చెల్లెమ్మ... ప్రాణమైన చెల్లిస్తానమ్మ.. 

(అన్నవరం-2006) 

అంటూ రాసిన పాటలన్ని సూపర్‌ హిట్‌ గానే నిలిచాయి. సాహిత్య పరంగా 
ఆయన రాసిన పాటలు అన్నీ సినీ ప్రేక్షకుల గుండెల్ని హత్తుకుపోయేలా చేసింది. 
టాలీవుడ్‌ లో తనకంటూ ఓ ఇమేజ్‌ సొంతం చేసుకున్న రచయిత చంద్రబోస్‌. ఇంతటి 
గొప్ప ప్రతిభా పాటవాలు వున్న రచయిత మన తెలంగాణ ముద్దుబిడ్డ కావడం 
ఆనందకరం. తెలంగాణ సినీగేయ ప్రపంచంలోకి వారు రావడంతో గేయ సాహిత్యానికి 
కొత్త వన్నె వచ్చింది. 


B తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


డా. అందెథణ్రీ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





“ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు 
మచ్చుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు.” 
(ఎర్రసముద్రం సంగీతం, గానం వందేమాతరం 
శ్రీనివాస్‌ 2008) అనే పాటతో తన ప్రతిభను 
చాటిన “అందె(శీ” “వాక్కులమ్మ బుడ్డయ్య” 
దంపతులకు “రేబర్తి” గ్రామంలో “మద్దూరు” 
మండలం “ఓరుగల్లు” జిల్లాలో పుట్టారు. “పల్లె 
నీకు వందనమమ్మా' అంటూ గొంతెత్తి వందనం 
చేస్తూ పాడిన పాటే తన చిరునామగా చేసుకున్న 
అందెశీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన 
పాటల్లోని సాహిత్యమంతా కూడా ఆయన 
అనుభవించిన జీవన నేపథ్యం నుంచి పుట్టినదే. 
అందుకే ఆ పాటలకు, అందులోని సాహిత్యానికి 
పండితులు, పామరులు ఎవరైనా ఆకర్షితులు 
అవుతారు. ఆయన మాటల్లో చెప్పాలంటే 
“కవిత్వం అనేది కడుపులోంచి తన్నుకు రావాలి” 
కాని ఏదో చూసి మరేదో నేర్చుకుంటే వచ్చేది 
కాదు. కవిత్వం అయినా సాహిత్యమైనా ఒక 
సంఘటన గూర్చి మనసులో రేకెత్తిన భావో 
ద్వేగమే మాటల్లో వస్తే అది కవిత్వం అవుతుంది 
అనేది వారి ఉద్దేశం. 


ఆయన పుట్టిన ఊరువాడ, ఆయన పెరిగిన పరిస్థితులు, ఆయన ఎదుర్శొన్న 
సవాళ్లే ఆయన్ను మంచి గేయరచయితగా నిలబెట్టాయి. అందెశ్రీ పాట అంటే అది 
అనుభవించిన ఘట్టమే. ఆ పాటలో ఎవరికి వారు తమనుతాము చూసుకొంటారంటే 
అతిశయోక్తి కానే కాదు. 

నిరక్ష్యరాస్యుడైనా “ప్రకృతి నాబడి, పల్లె ప్రజలే నాకు పంతుళ్ల” అంటూ 
మౌఖిక సాహిత్యానికి వారధిగా నిలిచిన అందె శ్రీ ప్రజాకవిగా ఆకాశపథాన నిలబడ్డారు. 
ఈ విషయాన్ని తెలపడానికి ఆయన పాటల్లోని, సాహిత్యంలోని, మట్టివాసన, పైరగాలి, 
వానచినుకులు, కొండగాలి, చెమట చుక్కలు, పూలమొక్కలు, కూలీలు, బతుకుబడిలో 
అక్షరాలు దిద్దుకుంటున్న బడుగు వర్గాల ప్రజలు కవితా వస్తువులుగా ఉంటాయి. 
చదువు కోకపోయినా చదువు విలువ తెలిసిన వారుకదా అందుకే అందెశ్రీ ఇష్టపడే 
పుస్తకాలు వివేకనందుని లేఖలు, ఆల్మేమిస్ట్‌- ఏడుతరాలు, జీవన బృందావనం (శ్రీరామ్‌ 
రచయిత), స్వామి రామగిరి హిమలయ యోగులు. ఒక యోగి ఆత్మకథ, సత్యసంహిత 
(శార్వరి రచన), రామాయణ, మహాభారత ఇతిహాసాలు, వేమన, వీర బ్రహ్మేంద్రుడు, 
కుమ్మరి సిద్దప్ప జీవితచరిత్రలు ... మొదలైనవి. అందెశ్రీకి చాలా ఇష్టమైన పుస్తకాలు. 
కుమ్మరి సిద్దప్పను అందెశ్రీ తొలిగురువుగా భావిస్తారు. బుద్దుని జీవిత కథలు కూడా 
ఆయన అత్యంత ప్రభావిత పరిచాయంటారు.. 

మల్లుబాయి ఆయన సతీమణి. వెన్నెల, వాక్కు వేకువ, దత్తసాయి వీరి పిల్లలు. 


తెలంగాణలో జోగినివ్యవస్థ దురాచారం విజృంభించి స్ర్తీని అణిచివేసి వారి 

జీవితాలను చిన్నభిన్నం చేసింది అట్టి జోగిని వ్యవస్థను మళ్లీ పెరగకుండా 
కూకటివేళ్ళతో పెకిలించి వేయాలన్న చైతన్యశీలి అందె ఎల్లయ్య. అందుకే 

దేవుణ్ణి పెండ్లాడి దేవతగ ఊరేగి 

దెయ్యాలతో రోజు ధర మీద కాపురం 

(గహచారమని పాడు ఆచారముల పేర 

ఆది నుండి ప్రీకి అవమానమే కదా 

ఆట పాటల గొంతు అలసి మూగబోయి 

జోగుదానిగ చంక జోలె బరువైపోయి 

కాలయమునకు దూరమై నీవు కాటికి.. 
అంటూ కలాన్ని కదిలించారు. 


1961 జూలై 18న వరంగల్లు జిల్లాలోని మద్దూరు మండలంలోని రేబర్తి 
గ్రామంలో పుట్టారు అందెశ్రీ. వీరి అసలు పేరు అందె ఎల్లయ్య. వరంగల్లు లోని 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


భూస్వాముల ఎస్టేటులో గొర్రెల కాపరిగా ఆయన జీవితాన్ని ఆరంభించారు. గొర్రెల 
పెంపకంలో అడవుల్లో తిరుగుతూ ప్రకృతిని ఊరును ఆసాంతం ఆకళింపు చేసుకున్నారు. 
ప్రకృతిని చూసి పరవశించి గొంతెత్తి తనకు తోచిన పాటలు పాడేవాడు. అలా పాటలు 
పాడుతున్న అందె ఎల్లయ్యను శృంగేరి మఠం పీఠాధ్యక్షులు స్వామి శంకర్‌ మహారాజ్‌ 
చూసి ఆ పాటలోని మధురిమలకు మంత్రముగ్దుడయ్యాడు. అందెశీని ఆదరించి 
ఆ(శ్రయమిచ్చాడు. అనుభవాల నుంచి నేర్చుకున్న జీవిత పాఠాలకు పదును పెట్టి 
వాటినే గేయాలుగా మలిచేవారు అందెశ్రీ. ఏదైనా మనసును తడిమిన సంఘటన పై 
ఆశువుగా కవిత్వం చెప్పడం అందెశ్రీ కి ఉగ్గుతో పెట్టిన విద్య. ఆయన జీవన చిత్రాన్ని 
(శ్రమజీవుల జీవనాన్ని గేయాలుగా అల్లాడు. పల్లె మట్టి పరిమళాలను అణువణువులో 
నింపుకున్నాడు కనుకనే పల్లె నీకు వందనమమ్మా అనగలిగాడు, అందరిచేత 
అనిపించగలిగాడు. ప్రపంచీకరణతో ఆధునిక సౌకర్యాలతో, ఆధునిక వసతులతో, 
పాశ్చాత్య మోజుతో మనిషి మానవత్వాన్ని మరచిపోతున్నాడు అంటూ కలతచెంది 
గాయపడ్డ గుండెలో చెమ్మగిల్లిన నయనాలతో... 

మాయమైపోతున్నాడమ్మ మనిషన్న వాడు 

మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు 

నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు... నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు 

ఏడ ఉన్నడో కానీ కంటికి కానరాడు ॥మయామైపోతున్నాడు॥ 

నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే 

చెడిపోక ఏమైతడమ్మ... చెడిపోక ఏమైతడమ్మా.. 

ఆత్మీయ బంధాల పేమ సంబంధాల 

దిగ జారుతున్నాయమ్మా దిగజారుతున్నాడొయమ్మా... 

అవినీతి పెను ఆశ అంధకారంలోన... అవినీతి పెను ఆశ అంధకారంలోన 

చిక్కిపోయి రోజు శిథిలమైతున్నాడు ॥మాయమైపోతున్నాడు॥ 

ఇనుపరెక్క డేగ విసిరిన పంజాలకు 

కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు... కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు 

ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు 

ఆస్థి పంజరమయి అగుపించనున్నాడు... ఆస్థి పంజరమయి అగుపించనున్నాడు 

కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ... కదిలే విశ్వము తన కనుసన్నలో 
నడువ 


కనుబొమ్మలెగరేసి కాలగమనములోన 1; మాయమైపోతున్నాడు॥ 
ఇరువై ఐదు పైసాల అగరొత్తుల కాల్చి 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం | 


అరవైనాలుగు కోట్ల వరములాడుగుతాడు.. 

అరవైనాలుగు కోట్ల వరములాడుగుతాడు 

దైవాల పేరుతో చందాలాడిగే దందా 

భక్తి ముసుగు తొడిగి భలే పోజు పెడతాడు 

ఉత్తి పేర నరుడు రక్తిలో రాజై... ఉత్తి పేర నరుడు రక్తిలో రాజై 

రాకాసి రూపాన రాంజినిల్లుతున్నాడు ॥మాయమై పోతున్నాడమ్మ॥ 

(ఎర్రసముద్రం-2008) 

అంటూ... గ్లోబలైజేషన్‌ కారణంగా మంట కలుస్తున్న మానవత్వం గురించి 
ఈ పాట రాసాడు అందె. ఈ పాట ప్రాంతీయ భేదాలు లేకుండా అందరిచేత 
కన్నీళ్లు పెట్టించింది. అంతగా లీనమయి పాడే అందెశ్రీ పాటలు అన్నీ ఆయన 
మనస్థత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఇంత మనసుకు నచ్చిన పాటలు రాసే అందెశ్రీని 
కాకతీయ యూనివర్శిటీ వారు గౌరవ డాక్టరేట్‌ పట్టా నిచ్చి వారిలోని జ్ఞానాన్ని 
గౌరవించారు. 


అందెశ్రీ పాటలన్నీ ప్రజలను మెప్పించడమే కాదు.. పాఠ్యగ్రంథాల్లో కూడా 
చోటు చేసుకున్నాయి. వారి పాటలు సినిమా ప్రపంచంలో అత్యున్నత స్థాయిని 
దక్కించుకున్నాయి. అందుకే ఎర్రసముద్రం సినిమా కోసం రచించిన “మాయమై 
పోతుండమ్మ మనిషన్నవాడు” అనే గేయాన్ని ఆంధ్రప్రదేశ్‌ లోని విశ్వవిద్యాలయాల 
వారు తెలుగు రెండో సంవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చారు. ఇది అందెశ్రీకి దక్కిన 
అరుదైన గౌరవం. 


తెలంగాణ జాతి గీతాన్ని రచించి తెలంగాణ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో 
వారి పేరును లిఖించుకున్నారు. ప్రతి రోజు ఉదయం కొన్ని లక్షల మంది విద్యార్థులు 
వారి గీతాన్ని ఆలాపించడం వారి పూర్వజన్మ సుకృతం. 


జయ జయ జయహే తెలంగాణ 

జననీ జయకేతనం 

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం 

తరతరాల చరితగల తల్లీ నీరాజనం 

పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం 

జై తెలంగాణ.. జై జై తెలంగాణ జయ జయహే 
పోతనది పురిటి గడ్డ- రుద్రమదీ వీరగడ్డ 

గండ గండడు కొమురం భీముడే నీ బిడ్డ 

కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


గోల్కొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్‌ 
జై తెలంగాణ.. జై జై తెలంగాణ జయ జయహే 


జానపద జనజీవన జావలీలు జాలువార 

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు 

జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర 

జై తెలంగాణ.. జై జై తెలంగాణ జయ జయహే 

సిరి వెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం 

అణువణువున ఖనిజాలె నీ తనువుకు సింగారం 

సహజమైన వన సంపద సక్షనైన పువ్వుల పొద 

సిరులు పండె సారమున్న మాగాణమె కదనీయెద 

జై తెలంగాణ.. జై జై తెలంగాణ జయ జయహే 

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్లాలే 

పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే 

సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే 

స్వరాష్టమై తెలంగాణ స్వర్ణయుగం కావాలే 

జై తెలంగాణ.. జై జై తెలంగాణ జయ జయహే 

అంటూ తెలంగాణ జాతిగీతం రచించారు. గొప్ప జనాదరణ పొందిందీ గీతం. 
ప్రతి స్కూల్‌ లో ప్రార్థనా గీతంగా పాడుకోవడం నిజంగా అందెశ్రీకి ఎనలేని 
అమూల్యమైన గౌరవం, పురస్మారం, సన్మానం ఇంకా ఎన్నెన్ని పేర్లు పెట్టినా అవి 
అన్నీ తక్కువే. అందెగ్రీ రాసిన పాటలన్నీ జనాదరణను చూరగొన్నాయి. అవార్డులు 
గెలుచుకున్నాయ. గలగల గజ్జెల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా.. యెల్లి పోతున్నావా 
తల్లి.. చూడచక్కని అంటూ ఎన్నో పాటలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో రాసిన 
పాటను “జైబోలో తెలంగాణ” (2010) చిత్రం కోసం ఎన్‌.శంకర్‌ ఈ పాటను 
వాడుకున్నాడు. 


జనజాతరలో మన గీతం.. 
జయకేతనమై ఎగరాలి 

జంర్లూ మారుత జన నినాదమై.. 
జై గంటలు మోగించాలి 

ఒకటే జననం ఓహో..! 

ఒకటే మరణం ఆహో..! 
జీవితమంతా ఓహో.. ..! 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


జనమె మననం ఆహో..! 
కష్టాల్‌ నష్టాలెన్నెదురైనా 
కార్యదీక్షలో తెలంగాణ 

జై..! బోలో తెలంగాణ 

గళగర్జ్దనల జడివాన 

జై..! బోలో తెలంగాణ 

నిలువెల్ల గాయాల వీణా 
దేశముఖులను దొర భూస్వాముల 
గడీల నుంచి ఉరింకించాం 
రజాకారులను తరిమి కొట్టి 
నైజాముకే గోరికట్టెశాం 

రోషం గుండెల్లో ఓహో..! 

రోకలి బండలు ఆహో..! 
బిగిసిన పిడికిళ్లు ..! 

వడిశెల రాళ్ల ఆహో..! 

వేలకు వేల బలిదానాల 

వీరులు చూపిన దారుల్లో 

జై..! బోలో తెలంగాణ 

నిలువెల్ల గాయాల వీణా 1 జనజాతరలో॥ 
ఆత్మగల్ల మా తెలంగాణకు 

అరవై తొమ్మిది గ్రహణం 
మూడువందల అరవై తొమ్మది 
విద్యార్థుల బలిదానం 

వంచన వచ్చి ఓహో..! 

పంచన జేరితే ఆహో..! 
సమరాంగణంలో ఓహో..! 
సైంధవులుంటరు ఆహో..! 
మోసాలను పసిగడుతూ అమరుల 
త్యాగాలను నిలబెట్టె దిశల 

జై..! బోలో తెలంగాణ 

నిలువెల్ల గాయాల వీణా 1; జనజాతరలో॥ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


తెలంగాణకై విద్యార్థులే 

మా ఉద్యమాల తొలి పొద్దులురా..! 
ఖాకి జులుం కత్తుల వంతెన 

మీద కవాతే చేసిరిరా..! 

ఒడసిన రక్తం ఓహో..! 

తడిసిన నేల ఆహో..! 

ప్రతినలు బూనిరి ఓహో..! 
ప్రాణాలొడ్డిరి ఆహో..! 
నిఠరేదాలు ఎన్నెదురైనా 

నిలబడి కలబడి నిగ్గుదేల్చ 

జై..! బోలో తెలంగాణ 

గళగర్భనల జడివాన 

జై..!బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ 
గుప్పిట బట్టి నలిపేస్తాం 

నెత్తురు చిందె దారుల్లోన 
విత్తనాలమై మొలకేస్తాం 
లాఠీలిరిగిన ఓహో..! 

లడాయి మానం ఆహో..! 
పిడుగులు పడ్డా ఓహో..! 
మడమలు తిప్పం ఆహో..! 
సమాజ హితమై సాగే పోరులో 
చావో రేవో సాగుదాము 

జై..! బోలో తెలంగాణ 

గళగర్జనల జడివాన 

జై..!బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ 


(బోలో తెలంగాణ-2010) 


॥జనజాతరలో॥ 


॥జనజాతరలో॥ 


అందెగ్రీకి వచ్చిన బిరుదులు, సత్మారాలు, పురస్మారాలను కూడా మనం 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


లెక్కపెట్టలేము. ఎన్నోవచ్చాయి. “గంగి చిత్రంలోని 'ఎల్లిపోతున్నావా తల్లి, మసకబారిన 
జాబిల్లి” పాటకు నంది అవార్డు వచ్చింది. ఇదే పాటకు గాను జె.ఎస్‌.దాసు గారికి 
కూడా నంది అవార్డు రావడం విశేషం. ఈ సినిమాకు మాటలు, పాటలు, కథ అన్నీ 
తానై నడిపించారు అందెశ్రీ. 


“కొమ్మ చెక్కితే బొమ్మరా” అంటూ ఆయన గళం విప్పినా, “యెల్లి పోతున్నావా 
తల్లీ” అంటూ విలపించినా, “జన జాతరలో మన గీతం”.. అంటూ ప్రభంజనంలా 
విరుచుకుపడినా ఏదైనా అందెశ్రీ పాటలో తీవ్రత ఉంటుంది. అది సరాసరి జనం 
గుండెల్లోకి దూసుకుపోయి రక్తంలోని ఉష్ణ తీవ్రతను పెంచుతుంది. పాటనీ ఆకాశమంత 
ఎత్తులో ఉంచుతుంది. జన నీరాజనాలను అందుకుంటుంది. అందెశ్రీ మాట్లాడే మాటలు 
కూడా చాలా పదును గుండెల్లో గుచ్చుకునేట్లుగా ఉంటాయి. అందుకే “బతుకమ్మ” 
సినిమాకు సంభాషణలు కూడా రాసి మాటల రచయితగా ప్రసిద్ది చెందారు. 


ఆయన రాసిన ఆణిముత్యాల్లాంటి కొన్ని పాటలు 


వేగుచుక్కలు : కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా 
అధిపతి : ఆడ బ్రతుకే పాడు బ్రతుకని.. 

జైబోలో తెలంగాణ : జనజాతరలో మన గీతం 

బతుకమ్మ : చినుకమ్మ వాన చినుకమ్మా.. 


పోరు తెలంగాణ  : సూడు తెలంగాణా సుక్కలేని నీళ్లదాన 


లాంటి పాటలను రాసారు. అందెశీ 21 సినిమాలకు దాదాపుగా 50 పాటల 
వరకు రచించారు. అందులోను ఇవి ఏదో సినిమా కథ విని సన్నివేశాలకు వ్రాసిన 
సినిమా పాటలు కావు. ఇవి అన్నీ వేటికి అవి ప్రజాదరణ చూరగొన్నవి ప్రాచుర్యం 
పొందిన పాటలు. ఒక రకంగా చెప్పాలంటే పాటలు విని వాటికి అనుగుణంగా 
ఆయా సన్నివేశాలను కల్పించారా అనిపిస్తాయి వీటిని చూసినప్పుడు. అంతగా ఆ 
సినిమాల్లో ఈ పాటలు ఒదిగిపోయి కలిసిపోయి ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. 
వీటికి సినిమా సంగీత దర్శకులు, చిత్ర దర్శకులు పదును పెట్టి రసవత్తరంగా మార్చడం 
చేత అవి మరింత ప్రజాదరణ పొందాయి. ఈ పాటలు సందర్భోచితంగా ఎక్కడ 
చేర్చాలో అక్కడ చేర్చడం వలన ప్రజలను రంజింపజేశాయి. అందెశ్రీ లాంటి అరుదైన 
రచయిత ఈ తెలంగాణ గడ్డమీద జన్మించడమే ఒక గొప్ప విషయమైతే వారు తెలంగాణ 
సినీగేయ ప్రపంచంలో పాదం పెట్టి దానికి కొత్త వన్నె తెచ్చారు. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


జయరాజ్‌ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





ఆరాటానికి ఆవేశం తోడయితే పోరాటం 
పురుడు పోసుకుంటుంది. పోరాటానికి పాట 
పల్లవిస్తుంది. ఆధిపత్యాన్ని ప్రశ్నించే ఆకాంక్ష 
అగ్గిలా రాజుకుంటుంది. ఆ నిప్పు రవ్వల్లో.. నిర్భ 
ధాన్ని ఎదురించే ధిక్కారం ఎగిసి పడుతుంది. 
ఆ ధిక్కారానికి జయరాజు పాట తోడైతే అక్కడ 
యుద్ధం మొదలవుతుంది. (ప్రకృతి కవిగా 
పేరుగాంచిన జయరాజ్‌ విప్లవ, అభ్యుదయ, 
తెలంగాణ ఉద్యమ గీతాలను ఎన్నింటినో 
రచించారు. వారు స్వయంగా తెలంగాణ 
ఉద్యమంలో వీరోచిత పాత్రను పోషించారు. 


ఆయన పాటలో పోరాటం ఉంటుంది. 
ఆవేదన ఉంటుంది. ఆగ్థత ఉంటుంది. దొరను 
ఎదురించే దిక్కారముంటుంది. దొరల అధిపత్యం 
పేదోళ్ళను దోచుకున్నప్పుడు అరాచకం రాజ్య 
మేలినప్పుడు జయరాజు కలం కదులుతుంది. 
“పచ్చని చెట్టును రా అంటూ చెట్టు పాట 
పాడుతుంది. “ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో 
నెలవంకలు అంటూ కన్నీళ్ళు కార్చుతుంది. 
'వానమ్మ వానమ్మ ఒక్కసారైనా వచ్చిపోవే అంటూ 


రైతుల గోసలు విని వానలు కురవమని అర్ధిస్తుంది. “స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే 
వెన్నెల.. స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే తోడురా..” అంటూ స్నేహం గురించి 
పాట పాడుతుంది. 'బతుకుమీద ఆశలుంటే తమ్ముడా.. బందూక్‌ను ఎత్తలేవురా 
తమ్ముడా.. మల్లెపూలా బాటకాదు చెల్లెలా.. త్యాగాల కాళ్ల బాటి అంటూ పోరాట 
పాఠాలు చెపుతుంది. 'జగోరే జాగో అంబేద్మర్‌.. జగత్‌ జననేత అంబేద్కర్‌” అని 
అంబేద్మర్‌ త్యాగాన్ని గొప్పతానాన్ని ఆవిష్కరిస్తుంది. 

ఆయన పాట భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసింది. అమరవీరుల 
త్యాగాలకు గుర్తుగా నిలిచింది. ఆయన జీవితం ఓ పోరాట పాట. ఆయన పాట ఓ 
పోరాట జీవితం. అంతేకాదు... ప్రకృతికి మనిషికి మధ్య సంబంధాన్ని చక్కగా పాట 
కట్టినవాడు జయరాజ్‌. ప్రకృతి కూడా ఓ కమ్యూనిస్ట్‌ అంటాడు... దానికి అందరు 
సమానమంటాడు జయరాజ్‌. లారీలకు తూటాలకు పాట ఆగదంటాడు. 


ఆయన దొరల గడిలో జీతగాడిగా పెరగాల్సినవాడు. సామాన్యుడిగా 
మిగిలిపోవాల్సిన వాడు. ఓ తండ్రి కన్నకల.. ఓ ఉద్యమం ఇచ్చిన ఉత్సాహం... ఓ 
పోరాటం నేర్పిన పాట.. జయరాజ్‌ను గేయరచయితగా మార్చింది. 


నక్సలైట్‌ ఉద్యమానికే కాదు.. సింగరేణి ఉద్యమానికి పాటై ఊపిరి పోసాడు 
జయరాజ్‌. తండ్రి దొరకాడ జీతగాడిగా ఉన్నాడు. తన లాగా తన కొడుకు జీతగాడు 
కావొద్దని కోరుకుని... ఉన్న ఊరిని విడిచి వలస వెళ్లాడు. అక్కడ జయరాజ్‌ను 
చదివించుకుని ప్రయోజకుడిని చేశారు. తరువాత తండ్రి కన్న కలలను నిజం చేశాడు 
జయరాజ్‌. అందుకు సింగరేణిలో ఉద్యోగం చేశాడు. సింగరేణి ఉద్యోగస్తుల కోసం 
పాటలు రాసి, పాడి కార్మిక నాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత తెలంగాణ ఉ 
ద్యమమంలో వందలాది పాటలు రాసారు. 


“నెత్తురు పారంది ఎన్నడో నా తెలంగాణ నేలలో” అని పోరాట పాట రాసాడు. 
(ప్రభుత్వాలకు పాటల తూటాలను ఎక్కుపెట్టాడు. పాటే ఆయన జీవితం. పాటే ఆయన 
ఉద్యమం. పాటలు రాస్తూ సమాజ మార్చు కోసం బతుకుతున్న వ్యక్తి జయరాజ్‌.. 
అమ్మ కోసం అడవిలో అన్న సినిమాలో ఈ పాట రాసారు. 

వందనాలమ్మ అమ్మా వందనాలమ్మ 

వందనాలమ్మ అమ్మా వందనాలమ్మ 

వందనాలమ్మ అమ్మా వందనాలమ్మ 

వందనాలమ్మ అమ్మా వందనాలమ్మ 

సల్లంగ బతుకు కొడుక నూరేళ్లు 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


సల్లంగ బతుకు కొడుక నూరేళ్లు 

సుక్కోలే బతుకు సూర్యునిలా వెలుగు 1; వందనాలమ్మ॥ 
రామున్నే కొలిచినావమ్మ.. నిత్య పూజలే చేసినవమ్మ 
రామున్నే కొలిచినావమ్మ.. నిత్య పూజలే చేసినవమ్మ 

గూడు చెదిరిపాయే గుండె విసిపాయే 

గూడు చెదిరిపాయే గుండె విసిపాయే 

కొలిచిన రామయ్య కొండ దిగి రాడాయే  ॥వందనాలమ్మ॥ 
నీత్తికై రామయ్య రా చిన్నా. వనవాసమేగాడు రా కన్న 
భూమి కై నీ అయ్యా రా చిన్నా. రక్తాన్ని చిందిండు రా కన్నా 
తలవంచి నిలవద్దు ఎదిరించి నడవాలి 

తలవంచి నిలవద్దు ఎదిరించి నడవాలి 

తండ్రినే మించిన తనయుడవ్వాలి రా 

తండ్రినే మించిన తనయుడవ్వాలి రా 

అందుకోవయ్యా ఆ జెండాని వాదలబొకయ్య 
అందుకోవయ్య ఆ జెండాని వొదలబొకయ్య.. 

వీర తిలకం దిద్దినావు.. పోరు దారిలో నడవమ్మన్నావు 

వీర తిలకం దిద్దినావు.. పోరు దారిలో నడవమ్మన్నావు 
చావైనా (బ్రతుకైనా వెనుదిరుగనాయమ్మా 

చావైనా (బ్రతుకైనా వెనుదిరుగనాయమ్మా 

కన్నతల్లి మాటను జవదాటనొయ్యమ్మా.. 

వీడబొన్నమ్మా నీ మాట మరువలేనమ్మా 

వీడబొన్నమ్మా నీ మాట మరువలేనమ్మా 

రావణుడు కూలాలి రా చిన్నా.. రాజ్యమే మారాలి రా కన్నా 
రావణుడు కూలాలి రా చిన్నా.. రాజ్యమే మారాలి రా కన్నా 
అణచబద్దొళ్లంతా చెరచబడ్గొలంత 

అణచబద్దొళ్లంతా చెరచబడ్గొలంత 

కామందు దొరగాని కంఠాన్ని నరకాలి 

కదలరా చిన్న పోరులో గెలవాలి కన్నా 

కదలరా చిన్న పోరులో గెలవాలి కన్నా 

నీమీద నా ఆశ నీ మీద నా ధ్యాస 

నీమీద నా ఆశ నీ మీద నా ధ్యాస 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నీతోటే నా బ్రతుకు తూరుపున పొడవాలి 
కదలిరా చిన్న పోరులో గెలవాలి కన్నా 

కదలిరా చిన్న పోరులో గెలవాలి కన్నా 

పోరులో గెలవాలి కన్నా 

పోరులో గెలవాలి కన్నా 

పోరులో గెలవాలి కన్నా(అడవిలో అన్న-1997) 


అంటూ కొడుకును పోరుబాటలో నడిపించే తల్లి మనసు ఎలా ఉంటుందో... 
తన పాట రూపంలో చూపించాడు జయరాజ్‌. పోరాటం వారసత్వంగా ఎలా 
అందుకోవాలో చూపించన కవి.. 


అలాగే మనదేశంలో ఆదివాసులకు చదువు ఎప్పుడు దూరంగా ఉంటుంది. 
ఆయన అక్షరయుద్ధం చేస్తున్న కాలంలో రాసిన పాటను ఆర్‌. నారాయణమూర్తి తన 
దండోర (సంగీతం ఆర్‌. నారాయణమూర్తి 1993) సినిమాలో వాడుకున్నాడు. 

కొండల్లో కోయిల పాటలు పాడాలి.. 

పల్లెల్లో అక్షర దీపం వెలగాలి... 

ఆ..హా... 

పల్లెల్లో అక్షర దీపం వెలగాలి 

ప్రతివాడు ఒక తిక్కన అయ్యి.. 


నవ భారతం రాయాలన్న ॥నవభారతం॥। 
ప్రతి మహిళ ఒక మొల్లవలె 
రామయాణమే చెప్పాలన్నా. ॥రామయణమే॥ ॥కొండల్లో..॥ 


సంకురాతిరి ముగ్గులు వేసే 

సక్కనైనా నా అక్కల చేతులు  ॥సకనైనా॥ 
కాగితాలపై కలం పట్టుకుని 

పల్లె పాటలే రాయాలన్న ॥ పల్లె పాటలే॥।  ॥కొండల్లో..॥ 


కాడి కట్టుకుని మేడి పట్టుకుని 
సాలు ఇరువాలు దున్నిన రైతులు ॥ సాలు ఇరువాలు॥ 
పలక పట్టుకుని బలపం పట్టి 


అక్షరాలనే దిద్దాలన్నా.. ॥అక్షరాలనే॥ ॥కొండల్లో..॥ 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


గుడిసె గుడిసెకు పల్లె పల్లెకు 

చదువుల తల్లిని ముందుకు తెద్దాం.. ॥చదువుల॥ 
అజ్ఞాననపు ఈ చీకటి పైనా 

అక్షర దీపం జెండానెత్తుదాం..  ॥ అక్షర! ॥కొండల్లో..॥ 


ఆలుమగలు రోజు కూలికిపోతే 

వచ్చేది యాభై రూపాయలమ్మా ॥వచ్చేది॥ 
మగని సారాకు నలభై పోతే 

మిగిలేది పది రూపాయలమ్మా.. ॥మిగిలేది॥ 
ఆ పదితోనే బతుకు గడవక 

అప్పుల పాలే అయ్యేనమ్మా.. 1 అప్పుల! 
కొంపకూల్చే ఆ సారావద్దని 

జిల్లా కలెక్టర్‌ నే కోరెదమమ్మా.. ॥జిల్లా॥ 
అక్కలంతా సీతమ్మలయి కదిలారమ్మ 
అక్షరాల బతుకు పోరునే చేసారమ్మా.. 

ఆ... 

ఇల్లాలే ఇంటికి దీపాలు అయ్యారమ్మా.. 
ఇల్లాలే ఇంటికి దీపాలు అయ్యారమ్మా.. (దండోరా- 1993) 


అంటూ నిరాక్షరాసుల కోసం పాట రాసాడు. ఆదివాసుల జీవితాల్లో అక్షర 
దీపం వెలిగించేందుకు కృషి చేసిన ఆయన... పై పాట రాసాడు. 


అంతేకాదు.. ప్రకృతి మీద పాటలు ఎన్నింటినో రాసాడు. ఆయన ప్రకృతి 
తత్వవేత్త. అడవే ఆయన పాటకు పల్లవి. జైలులో ఉండే ఖైదీలను గురించి పాట 
రాస్తూ.. అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయో తన కలంలో చూపించాడు. 
ఆయన పాట ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది. 


బాంచన్‌ కాల్మోక్తా అన్న గొంతులే ఇక పెత్తనం సాగదంటూ గర్జిస్తాయి. 
అణిచివేతను సహిస్తున్న పిడికిల్లే పెత్తందారి వ్యవస్థ పునాదులను పెకిలిస్తాయి. 
నిరంకుశత్వ కోటల్ని నామరూపాల్లేకుండా చేస్తాయి. అది ఆయన పాట రూపంలో, 
కలం రూపంలో ఉంటుంది. తెలంగాణ కోసం కలం కదిపిన, ఆదివాసిల కోసం 
రాసిన, కొండల మీద, గుట్టల మీద, చెట్టు మీద, బండల మీద.. ప్రక ల్రతిలో ఉందే 
ప్రతి జీవి మీద పాట రాసిన కవి జయరాజు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


జయరాజ్‌ మహబూబాబాద్‌ జిల్లా గుమ్మునూర్‌ లో 1964లో జన్మించారు. 
ప్రకృతిపై ఎక్కువగా పాటలు రాయడంతో ఆయన ప్రకృతి కవిగా పేరొందారు. ఆయన 
భార్య మంగమ్మ. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు శాదన్‌, చిన్న కుమారుడు 
నిషాంత్‌. 

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న జయరాజ్‌.. సింగరేణి నేపథ్యంలో వచ్చిన చీకటి 
సూర్యుడు సినిమాలోని ఈ పాట రాసాడు... 

దండాలో సమ్మన్నా.. మాయన్న సమ్మన్నా 

దండలో సమ్మన్నా. 

ఎర్రెర్రని దండాలో అన్న. ఎర్రదండు దండాలో అన్నా ॥దండాలో॥ 

రారోన్న రారో రారోన్న 

బార్జర్ల మీ నాన్న 

బందూక్‌ చేతపట్టి (2) 

చిన్నానాడే మీ అయ్యా 

కండ్లు మూసిపోతే (2) 

హైదరాబాద్‌ లోన 

కూలీగా చేసినావు (2) 

కడుపులో మెతుకయ్యినావు.. 

కొండంతా అందయినావు (2) 

సాలు సాలుకు పోరు 

పంటలను తీసినావు.. (2) 

భూముల్లో చెన్నారెడ్డి 

భూస్వామితో యుద్దం చేసినావు ॥దండాలో॥ 

లాంటి సింగరేణి లో సమ్మెసైరన్‌ మీద పాటలను రాసాడు. 

సహజంగా ప్రకృతి మీద పాటలు రాసాడు. వాన మీద కూడా రాసాడు.. 
రాజ్యాధికారం సినిమాలో ఆర్‌. నారాయణ మూర్తి ఆ పాటను తన సినిమాలో 
వాడుకున్నాడు. 

వానమ్మా వానమ్మా వానమ్మా 

ఒక్కసారన్న ఒచ్చిపోవే వానమ్మా 

చేలల్లో నీళ్లు లేవు 

చెలకల్లో నీళ్లులేవు 

వాగుల్లో నీళ్లులేవు 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


వంపుల్లో నీళ్లులేవు 

నిన్నేనమ్మిన రైతు 

కళ్లల్లో నీళ్లులేవు... 

లాంటి వానపాట రాసాడు.. 

రహాస్య జీవితం, విప్లవోద్యమం, కార్మిక నాయకుడిగా ఎన్నో రూపాల్లో జయరాజ్‌ 
ప్రజల బాధలు ఆవిష్కరించారు. 


పేమే జగతికి మూలం.. ప్రేమే జగతికి ప్రాణం.. అంటాడు ఈ ప్రకృతి కవి. 
ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు రచించారు. ఆయన రాసిన “పుస్తకాల్లో' జ్ఞాపకాలు 
పుస్తకం అత్యంత ప్రజాదరణ పొందింది. తెలంగాణ పోరాటం, దళిత ఉద్యమం, 
అక్షర ఉద్యమం, సారా ఉద్యమంతో పాటు 25 సినిమాలకు పాటలు రాశారు. అడవిలో 
అన్న సినిమా కోసం రాసిన పాట “వందనాలమ్మ అమ్మ నీకు వందనాలమ్మ బాగా 


ప్రజాదరణ పొందింది. వీరు తెలంగాణ రాష్ట్ర పురస్మారం అందుకున్నారు. 


రెండున్నర దశాబ్దాల్లో నాలుగువందల పాటలు రాసిన జయరాజ్‌ ఈ తెలంగాణ 
మట్టిపరిమాళాలను ప్రతిపాటలో ఆవిష్కరించారు. పచ్చని చెట్టును నేనురా- పాలుగారే 
మనసు నాదిరా అనే పల్లవితో చెట్టుపై రాసిన పాట తెలంగాణను చుట్టివచ్చింది. 
చెరువులే ఊరికి ఆదరువు, చెరువే బతుకు దెరువు, చెరువు కల్పవల్లి అనే పాట 
జయరాజ్‌ కు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. వీరు సినిమారంగంలోకి అడుగుపెట్టి 
తెలంగాణ సినీగేయసాహిత్య కిరీటంలో ఓ కలికితురాయిగా మెరుస్తున్నారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 





డా. నందిని సిధారెడ్డి 


తెలంగాణ భాషలో ఉన్న పరిమళాన్ని వెలికి 
తీసిన కవి. పరాయిభాషలోనే కవిత్వం రాయలన్న 
సాంప్రదాయ సిద్దాంతానికి స్వస్తి చెప్పి తెలంగాణ 
యాసను, భాషను శ్వాసించి నాగేటి సాళ్లలో 
తెలంగాణ భాష విత్తనాలు నాటిన కవి 
నందినిసిధారెడ్డి. ఆంధ్రభాషనే అసలైన తెలుగు 
భాష అని చెప్పుకునే వారు, తెలంగాణ భాషను 
చిమ్మచీకట్లో వదిలేశారు. ఆ చీకట్లో చిక్కుకున్న 
తెలంగాణ ఆత్మకు వెలుగు దివిటీనందించిన కవి 
నందిని సిధారెడ్డి. ఆయన నాగేటి సాల్లల్లో నా 
తెలంగాణ అని రాసినా.. ఇది చరిత్ర ఇది పవిత్ర 
జన విముక్తి సమరం అని రాసినా... ఒక పువ్వు 
ఒక నవ్వు అని (పేమ పాటలు రానిన 
వినసాంపుగా వుంటాయి. నదిపుట్టుబడి వంటి 
సాహిత్యాన్ని ప్రవాహ ప్రాణహితగా మలిచి నాగేటి 
చాళ్ళకు మల్లించి ఇక్కడి చెట్లగాలికి మన మట్టి 
పరిమళాలు అద్దారు. నాలుగున్నర దశాబ్దాలుగా 
సాహితీ సాగుకే జీవితాన్ని అంకితం చేసి 


థి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


తెలంగాణ బతుకు చిత్రాలను తన కథలు, కవితల ద్వారా ప్రపంచానికి 
తెలియజెప్పాడు. 


తెలంగాణ పల్లె జీవితాన్ని తన కథలు, కవితల, పాటల రూపంలో ప్రజల 
ముందుంచారు. తెలంగాణకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజలను 
ఉత్తేజపరిచారు. నందిని సిధారెడ్డి మెదక్‌ జిల్లా బందారం గ్రామంలో 1955 జూలై 
12న జన్మించారు. తండ్రి బాల సిధారెడ్డి, తల్లి రత్నమాల. ఆయన తండ్రి రాజకార్లకు 
వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. నందిని సిధారెడ్డి బాల్యం అంతా 
బందారం, వెల్మటూరు, సిద్దిపేటలో సాగింది. ఆయన భార్య మల్లీశ్వరి. ఆయనకు 
ఒక కూతురు పేరు వీక్షణ. ఆయన విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే కథలు, కవితలు 
రాసేవారు. అంతేకాకుండా... ఆయన నవసాహితి, మెదక్‌ స్టడీ సర్కిల్‌ అనే సంస్థలను 
నడిపారు. ఆయన చిన్నతనం నుంచే తెలంగాణ యాసలోనే కథలు, కవితలు 
రాసేవారు. ఉస్మానియా యూనివర్శటి లో ఎం.ఏ పూర్తి చేసారు. “ఆధునిక తెలుగు 
కవిత్వంలో సూర్యుడు” అనే అంశంపై ఎం.ఫిల్‌ (1981) పట్టా... ఆ తర్వాత ఆధునిక 
కవిత్వం, వాస్తవికత- అధివాస్తవికతి అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌.డి 
(1986) పట్టా పుచ్చుకున్నారు. 1997లో మొదటి సారి తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షిస్తూ 
పాట రాసారు. అదే పాటను ఆర్‌. నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన “పోరు 
తెలంగాణి (2010) సినిమాలో వాడుకున్నారు. తెలంగాణ బతుకు చిత్రాలను ఇక్కడి 
మాగాణాల్లో చిత్రీకరించిన కవి సిధారెడ్డి. ఆయన మెదక్‌, సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ 
కాలేజీల్లో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. 2012లో పదవీ విరమణ చేశారు. 1986లో 
మంజీర రచయితల సంఘం (మరసం) ను స్థాపించి ఎందరో తెలంగాణ కవులకు 
కొత్త వేదికను అందించారు. మలి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 
ఉద్యమానికి మరింత బలాన్నిచ్చేందుకు గాను 2001లో తెలంగాణ రచయితల వేదికను 
ఏర్పాటు చేసి తెలంగాణలోని రచయితలు, కవులను ఏకం చేసారు. ప్రస్తుతం తెలంగాణ 
రాష్ట్ర సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

తెలంగాణ ఉద్యమంలో రాసిన పాటనే ఆర్‌. నారాయణమూర్తి దర్శకత్వంలో 
వచ్చిన “వీర తెలంగాణ (సంగీతం ఆర్‌.నారాయణమూర్తి, గానం జేసుదాసు 2010) 
సినిమాలో వాడుకున్నారు. ఆ పాటకుగానూ నందిని సిధారెడ్డి గారు నంది అవార్డు 
అందుకున్నారు. 


నాగేటి సాల్లల్లో నా తెలంగాణ నా తెలంగాణ 


నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ ॥నాగేటి సాల్లల్ల॥ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం క్ష 


పారేటి నీల్లల్ల పానాదులల్ల 
పూసేటి పువ్వుల్ల పూనాదులల్ల 


కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ 
పాటు తాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ 
తంగేటి పువ్వుల తంబాలమంత 
తీరొక్క రంగుల్లు తీర్చిన పువ్వు 
బంగారు రంగులు బజారులన్ని 


బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ 


కొత్తబట్టల కట్టి కోటి ముచ్చట్లు 

పాల పిట్టను జూచి పడుచు చప్పట్లు 

పాల పిట్టను జూచి పడుచు చప్పట్లు 

జొన్న కర్రల జెండా జోరున్నదేమి 

అలాయి బలాయి తీసి నా తెలంగాణ నా తెలంగాణ 


జంబి పంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ 


మోట కొట్టిన రాత్రి మోగీనపాట 

తాడు పేనిన తండ్రి తలుపులున్నప్పు 
కల్లుమూసిన అవ్వ కలలోని గింజ 
ఆరుగాలంచెమట నా తెలంగాణ నా తెలంగాణ 


ఆకలిదప్పులమంట నా తెలంగాణ నా తెలంగాణ 


ఊరుగాచెతల్లీ ఉరిమిసూడంగ 

బువ్వలేనితల్లీ బోణమొండింది 

సేనుకొచ్చిన పురుగు సెరిగిపోసింది 

బోణాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ 


శివసత్తులాట నా తెలంగాణ నా తెలంగాణ 


॥పూసేటి పువ్వుల్లా॥ 


॥నాగేలి॥ 
| తీరొక్మ। 


॥బంగారు॥ 


నాగేటి! 


॥పాల॥ 


జొన్న! 
॥నాగేలి॥ 
॥తాడు॥। 

॥కల్ల॥ 


నాగేటి! 


బువ్వ! 


॥సేను॥ 


నాగేటి! 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


బురుజు గోడల బురుజు మెడలు వంచంగా 


గుట్టల్ల చెట్లల్ల గోగుపూవ్వుల్ల ॥గుట్టల్ల॥ 
గుట్టల్ల చెట్లల్ల గోగుపూవ్వుల్ల 

సద్దిమోసిన తల్లీ సావు బతుకుల్ల | సద్దిమోసిన।॥ 
సద్దిమోసిన తల్లీ సావు బతుకుల్ల 

పానం ఇచ్చిన వీర కథలు పాడంగా ॥పానం ఇచ్చిన॥ 


గోరు వంకల పొద్దు నా తెలంగాణ నా తెలంగాణ 


గోరు వంకల సభలు నా తెలంగాణ నా తెలంగాణ ॥నాగేలి॥ 


అనే పాట తెలంగాణ ఉద్యమానికే కాదు.. ఈ వీర తెలంగాణ సినిమాకు 
కూడా ఊతమిచ్చింది. తెలంగాణ బతుకమ్మ పండుగ ఆటపాటలు, బోనాలు, 
శివసత్తులాటలు, దసరా అలయ్‌, బలయ్‌ లాంటి తెలంగాణలో జరిగే అన్నింటిని ఈ 
పాటలో ఆవిష్కరించారు సిధారెడ్డిగారు. ఉద్యమ పాటలతో పాటు.. జైబోలో తెలంగాణ 
సినిమాలో ఓ ప్రణయ గీతం కూడా రాసారు. 
పల్లవి: 

ఒకపూవ్వు, ఒక నవ్వు, ఉయ్యాలలుగేనా 

ఒక నువ్వు, ఒక నేను, ఊహాల్లో తేలేమా.. 

ఊరంత జాతరయ్యే, సంబూరమాడేనా.. 

గుండెల్లో తలపులు, గువ్వల్లే ఎగిరేనా.. 

పాట పాటకు పడుచు తుప్పేట 

చూపు చూపుకు చూడ ముచ్చట.. 

గాలి మేలం, వేసే తాలం, గతులే విందామా ॥ఒకపువ్వు॥ 
చరణం: 1 


సింగిడి అలికిడి సీటీలు కొట్టేనా.. 

వాగులు చెలిమెల వరునుడు ముద్దాడే... 

పొద్దంత న్‌ ధ్యాసే.. పొడిచేది నీ రూపే 

పట్టు కుచ్చుల పగడాలు, గోగు పూవ్వులే గున్నాలు.. 
మంచు పూవ్వుల తొవ్వల్లో, మనసు నేల పై పరిచాను.. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


కాలాల గానాలన్ని మౌనంగానే విన్నాను.. 

నీలాల మీరాలిచ్చి లోకాలన్ని చూసాను... 

పల్లె పల్లె కు పాట గంధము.. 

మనిషి మనిషికి మమత బంధము.. 

బంతిపూల... బంతిగట్టి.. బతుకేగడిపేమా.. ॥ఒకపువ్వు॥ 
చరణం: 2 


నీ కంటి.. చూపుల్లో.. నింగి తలలూపేను.. 

నీ ఒంటి సొగసు లో.. నిద్ర పోనియ్యవు.. 

తారల్లో.. ఈ వూరే.. తారాంగమాడంగ.. 

తీయనీ.. సోపతి.. తీగలై సాగింది.. 

మొగలిరేకుల మోహలు, నెమలి కన్నుల నేస్తాలు 

కోరి ప్రేమలే ఉత్తేజం, హృదయ జీవనమే ఉత్సాహం.. 

రాగాల తీరాలన్ని చేరాలని తలిచాను.. 

త్యాగాల మనుషుల మధ్య తపనల మధ్య బతికాను... 

కష్ట సుఖాలు కలిసి (ప్రక లత బతుకు దిద్దిన పసిడి సంస్కృతి.. 

బంతిపూల కచ్చురంల కాలంగడిపేమా.. ॥ఒకపువ్వు॥ 

అంటూ తెలంగాణ వైవిద్య జీవితాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ అంటే త్యాగాలకు 

పుట్టిల్లు.. అలాంటిది త్యాగాల మనుషుల మధ్య తపనల మధ్య బతికాను, కష్టసుఖాలు 
కలిసి ప్రకృతి, బతుకు దిద్దిన పసిడి సంస్కృతి అంటూ రాసిన లైన్‌లో ఎంతో అర్ధం 
వుంది. 
అదే విధంగా లక్ష్మణ్‌ మురారి నిర్మించిన బందూకు చిత్రంలో వీరు తెలంగాణ చరిత్రను 
ఆవిష్కరించే మరో గీతాన్ని రచించారు. 
పల్లవి; 

ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం 

సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం 

ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం 

తెలంగాణ రైతాంగం తెగువ సదా అమరం 


మమకారం విరబూసిన మహామహులు మణులు 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


జాతికొరకు నినదించిన చరితార్థులు 
వాడ వాడ గుండె గుండె శనార్గులు శనార్గులు ఇది చరిత్ర॥ 


అంటూ తెలంగాణ గొప్పతనం గురించి నందిని సిధారెడ్డి అద్భుతంగా 
వర్ణించారు. 


సిధారెడ్డికి పల్లె వాతావరణం బాగా ఇష్టం. అందుకే ఆయన పాటల్లో పల్లెజీవన 
విధానం ఉంటుంది. ఆయన దివిటీ (1974), భూమిస్వప్నం (1987), సంభాషణ 
(1991), ప్రాణహిత (1996), ఒక బాధ గాదు (2001), నది పుట్టువడి (2007), 
ఇక్కడి చెట్ల గాలి (2014), ఇగురం (2007), ఆవర్థనం (2011), కుల వృత్తులు - 
తెలంగాన సాహిత్యం (2008) లాంటి పుస్తకాలెన్నింటినో రాసారు. ఒక బాధ కాదుకు 
విశ్వకళాపీఠం కావ్య స్నేహనిధి పురస్మారం (2009), భూమి స్వాష్నానికి దాశరథి 
అవార్డు (1988), ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు (1987)లు వచ్చాయి. వీటితో పాటు 
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ గీతానికి నంది అవార్డు (2011), సదాశివుడు అవార్డు 
(2012). 2016లో పొట్టి (శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య విశిష్ట 
పురస్మారం లభించింది. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 





డాక్టర్‌. కతదికొతడ 


ఆయన పాట రాస్తే పదాలు గలగల పారే 
గోదారిలా పరుగులు పెడతాయి. కొమ్మల 
మాటున గువ్వలు మల్లీ మళ్లీ కూస్తాయి. 
మనసుండే చోటు చెప్పమంటూ ప్రేక్షకుల 
హృదయాలను ప్రశ్నిస్తాయి. చూపులో గుచ్చి 
గుచ్చి చంపకే అంటూ యువతరాన్ని ఉర్రూత 
లూగిస్తాయి. నిన్నే నిన్నే అంటూ నీడలా 
వెంటాడుతాయి. మాస్‌, మెలోడి, రొమాంటిక్‌, 
లవ్‌.. ఎలాంటి పాట అయినా సరే ఆయన కలం 
నుంచి జాలువారితే.. పాటకు ప్రాణం వస్తుంది. 
ఆయనే తెలుగు సినీ సాహిత్యంలో నయాట్రెండ్‌ 
సెట్‌ చేసిన రచయిత డా. కందికొండ. 


డా. కందికొండ M.A. Political Science, 
M.A. Telugu Ph.D ఉస్మానియాలో పూర్తి చేసి 
డాక్టరేట్‌ అందుకున్నారు. గోరేటి వెంకన్న 
పాటలంటే వీరికి ఎంతో ఇష్టం. కందికొండను 
తెలుగు ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటి అమెరికా (న్యూజెర్సి) 
వారు 2009లో ఉత్తమ సినిగేయ రచయిత 
అవార్డుతో వారి సంస్థ సిల్వర్‌ జూబ్లి సందర్భంగా 
అమెరికాలో సన్మానించారు. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


మెలోడి పాటలను ఎక్కువగా ఇష్టపదే కందికొండ.. అలాంటి పాటలనే ఎక్కువగా 
రాయడానికి చారవచూపుతాడు. 

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలోని “మళ్లి కూయవే గువ్వా (సంగీతం 
చక్రి, దర్శకులు పూరీ జగన్నాథ్‌ 2001) సినీగేయ ప్రపంచంలోకి అడుగుపెట్టిన 
డాక్టర్‌ కందికొండ అనతి కాలంలోనే ఎన్నో హిట్‌ సినిమాలకు పాటలు అందించారు. 

కొమురమ్మ, సాంబయ్యలకు నాగూర్లపల్లి నర్సంపేట మండలం మహబూబాబాద్‌ 
జిల్లాలో 13.10. 1973లో పుట్టిన వీరు సినిమా రంగం ప్రవేశం చేసిన కొద్ది రోజుల్లోనే 
మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వీరి సహధర్మచారిణి రమాదేవి. వీరిద్దరికీ 
ప్రభంజన్‌, మాతృక అనే పిల్లలు ఉన్నారు. వీరి పూర్తి పేరు కందికొండ యాదగిరి. 


ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలోని వీరి తొలిగీతం. 

“మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా 

తుళ్ళిపాడవే పువ్వా గుండెలొ సవ్వడి నువ్వా 

విధివరమే నీవేగా నీవేగా కల నిజమై పూసేగా పూసేగా 

జిలి బిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా-2 

జిలి బిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వా జువ్వా.. జువ్వా..జువ్వా... 

దీని తర్వాత మున్నా సినిమాలోని మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా అంటూ 
రాసిన పాట మంచి పేరు తీసుకొచ్చింది. ఈ పాట ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక 
రింగ్‌టోన్‌, కాలర్‌టోన్‌గా నిలిచింది 2007లో దాంతో పాటు పోకిరి లోని ఈ పాట... 


గల గల పారుతున్న గోదారిలా.. 

జలజల జారుతుంటే కన్నీరలా 2 

నాకోసమై నువ్వలా 

కన్నీరులా మారగా.. 

నాకెందుకో ఉన్నది హాయిగా... 2 ॥గలగల॥ 


వయ్యారి వానలా వాన నీటిలా ధారగా.. 

వర్షించి నేరుగా వాలినాలిగా నాపైనా.. 

వెళ్ళేటి ధారలా వేచి నువిలా చాటుగా.. 

పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన.. 

హో వహోవా.. నీ అల్లరి.. హో వహోవా.. బాగున్నది .. హో వహోవా... 


॥గలగల॥ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


చామంతి రూపమా తాళలేవుమా రాకుమా.. 

ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా.. 

హిందోళ రాగమా మేళ తాళమా గీతమా.. 

కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా.. 

హో వహోవా.. ఈ లాహిరి... హౌహోవా.. 

హోహోవా... నీ ప్రేమది హోహోవా... ॥గలగల॥ 
(పోకిరి-2006) 


పైపాట మంచి పేరు తీసుకురావడమే కాదు.. సినీ గేయ రచయితగా చిత్ర 
పరిశ్రమలో నిలబెట్టింది. 


అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాలో ఈ పాట........ 


చెన్నై చంద్రమా మనసే చేజారి 
చెన్నై చంద్రమా నీలోన చేరి 
తెగించి తరిలిపోతోంది హృదయం కోరి నీ చెలిమి 


ప్రియా ప్రేమతో. 

ప్రియా ప్రేమతో పలికే పూవనం 

ప్రియా ప్రేమతో పలికే పూవనం 

పరవశంగా ముద్దాడనీ ఈక్షణం 

చెలి చేయని పెదవి సంతకం.. 2 

అధరపు అంచున తీపి జ్ఞాపకం 

చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా 


సఖీ చేరుమా... 

సఖీ చేరుమా చిలిపితనమా 2 

సోగ కనులు చంపేయకే ప్రేమా 

ఎదేఅమృతం నీకే అర్పితం 2 

గుండెల నిండుగ పొంగెను ప్రణయం 

చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నీలోన చేరి తెగించి తరిలిపోతోంది హృదయం 
కోరి నీ చెలిమి చెన్నై చంద్రమా మనసే చేజారి.. 


(అమ్మానాన్న తమిళ అమ్మాయి-2003) 


అంతేకాదు... ఆయన పాటలు మధురంగా ఉంటాయని చెప్పడానికి సత్యం 
సినిమాలోని ఈ పాట ఓ మచ్చుతునక 
పల్లవి: 

మధురమే మధురమే మధురమే 

ఈ కనులకి కలలు మధురమే 

సెలయేటికి అలలు మధురమే 

నీలాల మేఘం నువ్వై, నీ నవ్వే తేనెల వానై 

నాకోసం వస్తే మధురమే.. అఅఅఅ 

నన్నే తడిపేస్తే మధురమే ॥మధురమే॥ 


నీకోసం నేరాసే చిరుపాటైన మధురమే 

నాకోసం నువుపలికే అరమాటైనమధురమే 

తడిలేని సడిలేని ఆకన్నులభాష మధురమే 

హృదయాన్ని మురిపించే ఆసాగరఘోష మధురమే 

మధుమాసం మధురమే నీ దరహాసం మధురమే 

ఉంటే నువ్వుంటే ఆ శూన్యం అయినా మధురమే మధురమే ॥మధురమే॥ 


సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే 

చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే 

ఉదయాన్నే ఉదయించే ఆ సూర్యుడి ఎరుపు మధురమే 

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే 

చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే 

రేయంతా వికసించే ఆ వెన్నెల తెలుపు మధురమే 

చెక్కిలి మెరుపు మధురమే, చెలికాటుక నలుపు మధురమే 

రాల్చే కనురాల్సే ఆకన్నీరైనా మధురమేమధురమే (మధురమే) 
(సత్యం-2003) 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4d 


ఈ పాట అందంగా రాసారు కందికొండ. చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన 
మధురమే అంటే... ఆయన భావన అర్థం చేసుకోవచ్చు. సఖి విడిచే శ్వాసల్లో 
పరిమళమెంతో మధురమే అంటే ఆయన పదాలు ఎంత మధురంగా ఉంటాయో 
అర్ధం అవుతుంది. 

ఇడియట్‌ సినిమాలోని ఈ పాట.. కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది. 
పల్లవి: 

చూపులో గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్‌ 

ఓలల్లా.. గుండెల్ని గుల్ల చేసి జారకే మెరే హాయ్‌ 

నీ ప్రేమ కోసం నేను పిచ్చిజ్లై పోయానే 

నీ ప్రేమ కోసం నేను పిచ్చిణ్ణిపోయానే 

నీ కళ్లు పేలిపోను చూడవే మెరే హాయ్‌ 
చరణం: 1 

నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్‌ మైకమే - 2 

ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్‌ లోకమే 

నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్‌ దేహమే 

లైఫంతా అయిపోయింది భారమే హాయ్‌ 

నీ అందం అడవైపోను చూడవే మెరే హాయ్‌ 
చరణం: 2 

నవ్వులో పిండేస్తావు హృదయమే హాయ్‌ హృదయమే 

నవ్వులో పిండేస్తావు హృదయమే హాయ్‌ హృదయమే 

నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్‌ నిమిషమే 

సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్‌ స్వర్గమే 

చీ అంటే జిందగి మొత్తం నరకమే హాయ్‌ 

నీ ఈడు బీడైపోను చూడవే మెరే హాయ్‌ 


(ఇడియట్‌-2002) 
నాయికను ను చూసి అన్‌ ద స్పాట్‌ పడిపోయాడు కథానాయకుడు.. అదే ఒక 
పాటగా రాస్తే ఎలా ఉంటుంది.. టెంపర్‌ సినిమాలోని ఈ పాటలా వుంటుంది... 
నిన్ను చూపి పడిపోయా ఆన్‌దిస్సాట్‌ 
నన్ను నేను మర్చిపోయా ఆన్‌దిస్పాట్‌ (2) 
మేజిక్‌ ఏదో చేసినట్టు ఆన్‌దిస్పాట్‌ 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నీ మాటలకూ పడిపోయా ఆన్‌దిస్పాట్‌ 

నన్ను ఏం చేసావో ఇంతకి అది అర్థం కాదే ఎంతకీ 

నా గుండెపట్టి లాగిలాగి చంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా 
ఓ ఓ వన్‌ మోర్‌ టైం బేబీ వన్‌ మోర్‌ టైం 

మళ్లీ మళ్లీ చెప్పా మాటా వన్‌ మోర్‌ టైం (2) 


కళ్లతోటి నవ్వి నన్ను గాయపరిచావే 

పెదవితోటి సైగ చేసి నిద్ర చేరిపావే 

మది ఊగేసి ఉయ్యాలా నీతో ఆడింది జంపాల 

నాకు నానారకాల నచ్చావే బాల రా 

ఏంటో ఏమో ఎదను మొత్తం మాయచేసావే 

గుండెలోకి గుండు సుడిలా గుచ్చుకున్నావే 

నాకు ఇస్తావా అందాల 

నాతో వస్తావా ఖండాలా 

నన్ను మిఠాయిలాగా మింగేసి పోరా రా (టెంపర్‌-2015) 

అదే విధంగా మున్నా చిత్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక ప్రాచూర్యం పొందిన 
క్రింది గీతాన్ని రచించారు. 

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా 

మనసే నీకేదో చెప్పాలందమ్మా.. 

నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా 

ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా. -2 

ఓ సోనా వెన్నెల సోన నేనంతా నువ్వేయ్యనా ఆహా.. 

నీ రూపు రేకల్లోన నేనుండి వెలుగైపోనా.. 

ఓ సోనా వెన్నెల సోన నీ వాళే కన్నుల్లోనా.. 

నాచిత్రం చింత్రించెయ్‌నా చేయానా కనుపాపై పోనా.. ॥మనసా॥ 


నీవై తోడని నిజంగా నీలో చేరితి క్రమంగా 
నీవుంటే ఒక యుగమే అయిపోయే ఇక క్షణమే 
తెలుసా తెలుసా ఇది తెలుసా... 

మార్చేసావే నా ఈ వరసా.. 

నువ్వు మార్చేసావే నా ఈ వరసా... 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


ఓ సోనా వెన్నెల సోన చేశావే అల్లరి చానా 

చెక్కిల్లో చుక్కై పొనా.. చూపులో చుట్టేసెయ్‌నా... 

ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గెరానా 

ముద్దులో ముంచేసెయ్‌నా.. కౌగిలికే రానా.. ॥మనసా॥ 


కూసే కోయిల స్వయంగా... వాలే వాకిట వరంగా.. 


నీ ఊసే అది తెలిపే.. మౌనంగా మది మురిసే.. 
కలిసా.. కలిసా.. నీతో కలిసా.. 


నీలో నిండి అన్ని మరిచా.. 

హో... నీలో నిండి అన్ని మరిచా.. 

ఓ సోనా వెన్నెల సోనా నీ వైపే వచ్చానమ్మా.. 

నీ ఊహే కన్ననమ్మా నా ఊసే పంపనమ్మా.. 

ఓ సోనా వెన్నెల సోనా నీ గుండె చప్పుల్లోనా.. 

నా ప్రాణం నింపానమ్మా.. నిను చేరానమ్మా.. ॥మనసా॥ 
(మున్నా 2007) 


మున్నా సినిమాలోని ఈ పాట ఎంతో మంది కాలర్‌ టోన్‌ గా మారింది. 


ఇలా ఆయన అన్ని రకాల పాటలను రాసారు. ఆయనకు ఇష్టమైన సినిమాయేతర 


రచయినలు గుడిపాటి వెంకటచలం వారి మైదానం, అమీనా, దైవమిచ్చిన భార్య, 
మ్యూజింగ్స్‌, ప్రీ (ప్రేమలేఖలు, మాదిగ అమ్మాయి, వేదాంతం, బుజ్జిగారు, చలం 
ఆత్మకథ, గీతాంజలి, సావిత్రి, బిడ్డల శిక్షణ, సాహితీసుమాలు, ఉమర్‌ ఖయ్యూమ్‌ 
రుబాయిలు, పాపం, ఆ రాత్రి, కాన, ఆమె పెదవులు, ప్రేమ పర్యవసానం లాంటి 
పుస్తకాలు చాలా ఇష్టంగా చదువుతారు. 


యండమూరి వీరేంద్రనాథ్‌ గారి బుషి (నవల) అంతర్ముఖం (నవల) గాలిబ్‌ 


గీతాలు, గోరేటి వెంకన్న పాటలు, రామచంద్రమౌళి గారి కథలు (భూమి దుఃఖం), 
కె.వి.నరేందర్‌ కథలు, దిగంభర కవిత్వం పెద్దింటి అశోక్‌కుమార్‌ కథలు మొదలైనవన్నీ 
ఆయనకు చాలా ఇష్టమైనవి. 


కందికొండ భక్తి పాటలను కూడా రాసాడు. శివమణి సినిమాలోని ఈపాట... 


రామ రామ రామ, నీలి మేఘ శ్యామ.. 
రామ రామ రామ, నీలి మేఘ శ్యామ... 
రావా రఘుకుల సోమ, భద్రాచల (శ్రీరామ.. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


మా మనసు విరబూసే... ప్రతి సుమగానం, నీకేలే... 
కరుణించి కురిపించే, నీ ప్రతి దీవెన మాకేలే.. 

నిరతము పూజించే మాతో.. దాగుడు మూతలు నీకేల.. 
రెప్పలు మూయక కొలిచాము.. కన్నుల ఎదుటకు రావేల.. 
రామా రామ రామ... 

రామ రామ రామ, నీలి మేఘ శ్యామ.. 

రావా రఘుకుల సోమ, బద్రాచల శ్రీరామ... 


దీంతో పాటు.. బోనాల పండుగ గురించి V6 న్యూస్‌ చానెల్‌ లో రాసిన పాట 
కందికొండకు మంచి పేరు తీసుకొచ్చింది. 

సూర్యున్నె బొట్టుగ పెట్టినవు.. 

బల్లాన్నే చేతిల పట్టినవు 

మహమ్మారి తలలే నరికినవు.. పెద్దమ్మ. 

నరకానికి దుష్టుల తరిమినవు.. 

కైలాసం వద్దని ఇడిసినవు.. 

కలియుగమే మాకై వచ్చినవు... 

మా పిల్లల సల్లగ చూసినవు.. మాయమ్మ. 

పులిపై సవ్వారే చేసినవు.. ఓయమ్మ.. 

అందుకే నీకు బోనాలెత్తుతము.. 

అంటూ తెలంగాణలో ఉండే బోనాల వైభవాన్ని కళ్లకు కట్టినట్టు పాట రూపంలో 
చెప్పారు. అంతేకాదు.. బతుకమ్మ విశిష్టతను కూడా పాటల రూపంలో తీసుకొచ్చారు. 
V6 చానెల్‌ లో 2015 లో వచ్చిన బతుకమ్మ పాటకు కూడా గొప్ప స్పందన వచ్చింది. 
ఈ పాట.. 


చిన్ని మా బతుకమ్మ 

చిన్నారక్కా బతుకమ్మ 

దాది మా బతుకమ్మ 

దామెర మొగ్గల బతుకమ్మ 

తంగేడుపువ్వులు తళతళ మెరిసే వాడవాడంతా.. ఓ పూలవనమాయే 
ప్రతి ఊరి చెరువేమో ఓ పూల తోటాయే.. 

గూనుగు పువ్వులు మిమిలమెరిసే వాడవాడంతా.. ఓ పూలవనమాయే.. 
ప్రతి ఊరిచేరువేమో ఓపూలతోటాయే 


అంటూ బతుకమ్మ విశిష్టతను పాటలో ఆవిష్మరించారు.. అంతేకాదు... 2016లో 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


“కోలో కోలో కోల్‌” అనే పాట, 2017లో ఇదే ఛానల్‌లో “భూమి పొరల నుంచి 
భూలోకమచ్చింది” అనే బతుకమ్మ పాటలు రాసారు. తెలంగాణ వచ్చిన తర్వాత 
మన రాష్ట్ర విశిష్టతను తెలిపే పాటను కూడా రాసారు.. 2014లో వచ్చిన ఆ పాట 
సంచలనం క్రియేట్‌ చేసింది. 


మాది తెలంగాణ జాతి 

మా నరనరమున ఉన్నది నీతి 

మా బతుకంత నిత్యం పోరు 

మాకు సాటెవ్వరు లేనే లేరు.. 

ఉస్మానియా రణదీరులు, 

ప్రతి ఒక్కరు చేగువేరలు 

కాకతీయల ఉద్యమాల ఖర్మానారా 

నైజం వ్యతిరేక పోరు.. తెల్లొడితో సమరహోరు 

ఏకకాలద్వియుద్ధపు చరితమాదిరా 

పదునెక్కిన తీన్మార్లు, ప్రశ్నించిన ధూంధాంలు 

ప్రతి పాటొక ఫిరంగిల పేల్చినామురా.. 

కలమెత్తిన ప్రజాకవులు విసిరె అక్షరాయుధాలు 

ఆదికవి పాల్ఫూరికి వారసులం రా 

అసైదూలహారితి.. కాళ్లగజ్ఞెలగమ్మతి 

అంటూ V6 లో కందికొంద రాసిన పాట తెలంగాణ చరిత్రను ఆవిష్కరించింది. 
అలాగే మైక్‌ టివి అనే చానెల్‌లో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 
సందర్భంగా ఒక పాటను రాసారు. 


రేలారే రేలారే 

నీళ్ళల్లొ నిప్పల్లే.. 

వచ్చింది నిజమల్లే 

పడీలేచి నిలిచే.. రణములో.. నా తెలంగాణ... 
లేచి నిలిచి గెలిచే... రణములో... 

ఓ.. రేలారే రేలారే.. 

పల్లె మట్టి వాసనలే.. స్వచ్చమైన మనషులే 
అందమైన భూమీ.. జగములో నా తెలంగాణ 
బంగారు భూమీ జగములో 

సింగిడి రంగుల పూల 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఇది జానపదాల మాల 

కొట్లాటను నేర్పిన నేల... 
అంటూ తెలంగాణ గురించి అద్భుతమైన పాటలను రాసారు. కందికొండ రాసిన 
మరికొన్ని అద్భుతమైన పాటలు 


మున్నా | మనసా నువ్వేండే చోటే చెప్పమ్మా 
దేశముదురు : నిన్నే నిన్నే 

సూపర్‌ అక్కడ్‌ బక్కడ్‌ 

చిరుత | ఈ రోజే 

తుపాకీ :  గూగుల్‌గూగుల్‌ 

స్టాలిన్‌ : ఐ వాన్న స్పైడర్‌ మ్యాన్‌ 
శివమణి 3 రామా రామా 

లింగా క మొనా మొనా 

సత్యం *  ఓరిదేవుడా 

రణం క చెలిజాబిలి 

లవ్‌ లీ : లవ్‌లీ లవ్‌లీ ఓ మై లవ్‌లీ 
ఇడియట్‌ : ఈ రోజే తెలిసింది. 


ఇలా కలంతో పదాల సంకలనం. సాహిత్యంతో సంగమం. పదాలతో పాటల 
ప్రయోగం. అన్నింటా ఆరితేరిన సాహితికొండ డా.కందికొండ.. 2001లో టాలీవుడ్‌ 
కి ఎంట్రీ ఇచ్చిన కందికొండ తక్కువ టైంలో తెలంగాణ సినీ గేయ ప్రపంచంలో 
తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 





కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 


ఉద్యమ సారథిగా తెలంగాణ రాష్ట సాధన 
కోసం పోరాడిన ఉద్యమకారుడు కల్వకుంట్ల 
చంద్రశేఖర్‌ రావు. ఆయన మాటే కాదు.. ఆయన 
పాట కూడా ఒక సంచలనం. తెలంగాణ ఉ 
ద్యమం చేస్తున్న కాలంలో ఎన్‌.శంకర్‌ 
దర్శకత్వంలో వచ్చిన “జైబోలో తెలంగాణ” 
సినిమాలో ఒక పాటను రాసారు. మాటను, 
పాటను పోటెత్తించిన నేత కల్వకుంట్ల 
చంద్రశేఖర్‌ రావు. తెలంగాణ సినీగేయ 
రచయితల్లో ఆయన కూడా ఒకరు కావడం 
ఆనందం, ఆశ్చర్యం. వీరు 17.2.1954లో 
మెదక్‌ జిల్లా చింతమడక (గ్రామంలో 
రాఘవరావు, వెంకటమ్మలకు జన్మించారు. 
2010లో వచ్చిన జైబోలో తెలంగాణ (సంగీతం 
చక్రి) సినిమాలో ఒక పాటను రాసారు. 


గారడి చేస్తుండ్రు.. గడివిడ చేస్తుండ్రు 

తొండికి దిగుతుండ్రు.. హే మొండికి పోతుండ్రు 
బేమానం నాయకులు... బేతాల మాంత్రికులు 
బజారుణ దుక్కిండ్రు.. బాగోతం ఆడిండ్రు.. 


138 థీ తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


హే అరవై యేళ్ల యుద్దం లోనా 
పొద్దు పొడుస్తేనూ.. 
ఆరే అద్ద రాతిరి తెలంగాణ... ముద్దుగా వస్తేనూ.. 


అరే.. నోటికాడికి వచ్చినబుక్కకు అడ్డం పడుతుండ్రు.. 

అరేరే.. 

నాలుముచ్చులా నాటకాలకు పరదా తీస్తుండ్రు.. ॥గారడి॥ 

అరేరేరే... అన్నా... 

ఓట్లకు వచ్చి జనం ముందట జై జై అన్నారు.. 

ఆ.. మీది మాటలకు అఖిలపక్షంలా సై సై అన్నారు.. 

పంపకాలకు, దిగేయాళ్ళకు అడ్డం పడుతుండ్రు.. 

గజకర్ణ గోకర్ణ విద్యలతో మాయలు పన్నిండ్రు 

హే.. మంది కొంపలే ముంచిండ్రు.. వీళ్లు మస్త్‌ గా ఆస్తులు పెంచిండ్రు.. 

భూతాలోలే పట్టిండ్రు.. వీళ్లు భూములు కబ్బా పెట్టిండ్రు.. 

ఇగ దోపిడి కోటలు కూలుతున్నయని లబలబలాయిండ్రు... హో.. 

పరికి కంపలోలే.. పల్లేరుగాయలోలే.. సర్మార్‌ తుమ్మలోలే.. సమైక్యవాదులయ్యే.. 
॥గారడి॥ 

పార్టీలన్నీ పక్కకు పెట్టి.. దోస్తీలు కట్టిండ్రు.. 

జెండాలన్ని బందుకు పెట్టి బంధువులయ్యిండ్రు.. 

దిక్కుమాలిన దీక్షలు పట్టి... దిల్లాకులాడిండ్రు.. 

గుద్దులాడుకునే నాయకులంతా... ముద్దులాడుకుండ్రు.. 

కిరాయి మూకల పోరాటం.. ఇది కిరికిరి పెట్టే చలగాటం.. 

జనముకు పట్టని జంజంటాం.. ఇది దోపిడి దారుల ఆరాటం.. 

బతుకే బేరం.. లంబాకారం.. అంతా వ్యాపారం.. 

మనషుల వ్యాపారం.. వీళ్ల మనసులు వ్యాపారం. 

జగమే వ్యాపారం.. వీళ్లకు జనమే వ్యాపారం.. ॥గారడి॥ 


(జైబోలో తెలంగాణ-2010) 


తెలంగాణ ఉద్యమంలో ఒక్కక్షణం తీరిక లేకున్నా. జైబోలో తెలంగాణ 
సినిమా కోసం ఈ పాటను రాసారు చంద్రశేఖర్‌ రావు. ఉద్యమకారునిగానే కాకుండా.. 
రచయితగా తనకున్న అభిరుచిని చాటుకున్నారు. వీరు తెలంగాణ సినీగేయసాహిత్య 
బృందావనంలో విరబూసిన గులాబి లాంటివారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 





వరంగల్‌ శ్రీనివాస్‌ 


ఆయన కలం పడితే పల్లె నడుచుకుంటూ 
వస్తుంది. “కోడి పాయనే లచ్చి కోడి పాయనే.. 
నా కోడిని తిన్నోని ఇల్లు కూలిపోతదే.” అంటూ 
కూత పెడుతుంది. ఆయన కలంలో కళ తప్పిన 
పల్లెను తిరిగి చూపించిండు. అడవి బిడ్డలు 
గరీబోళ్లు కాదని చెప్పిండు. గువ్వా గువ్వా ఎగిరేటి 
గువ్వా అంటూ (ప్రేమకు, గువ్వను కలిపి గీతం 
రాసిండు. ఆయనే వరంగల్‌ శ్రీనివాస్‌. జిల్లా 
పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ్రీనివాస్‌ ది 
వరంగల్‌ జిల్లానే. 

ఓయమ్మ నా పల్లె సీమా ఈనాదు.. 
ఎందుకింత శిన్నబాయే.. దేవ.. ఎనకటి కల 
దప్పినాదోయ్‌ నా పల్లె.. ఎటుగాని తీరయ్యినాదో 
అంటూ సాగే పాట గుండెల్ని మెలితిప్పుతూ సాగి 
నిదానంగా మనల్ని వెనక్కి వెనక్కి నడిపిస్తూ 
నకల జనులూ తమ నంన్మ తి 
సంప్రదాయాలతో, కట్టుబొట్టు తీరుతెన్నులతో 
కనబడుతుంది. ఆ రోజులనాటి పల్లె వైభవాన్ని 
తన పాటలో చూపించిన వాగ్గేయకారుడు 
శ్రీనివాస్‌. 


థి తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


పాటలను రాయడంలోనే కాదు.. పాడడంలోనూ ఆరితేరిన (శ్రీనివాస్‌.. వరంగల్‌ 
జిల్లా ఆత్మకూరు మండలంలోని తక్కెళ్లపహడ్‌ అనే గ్రామంలో.. లింగమ్మ, నర్సయ్యలకు 
1969 మే 16న జన్మించాడు. ఆయన పూర్తి పేరు బొడ్డు శ్రీనివాస్‌. అయితే జనాల్లో 
మాత్రం వరంగల్‌ శ్రీనివాస్‌ గానే అందరికి సూపరిచితం. కాకతీయ యూనివర్శిటిలో 
ఎమ్‌.ఏ తెలుగును పూర్తి చేశాడు. పౌర సమాచార శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. 
ఆయన భార్య శ్రీదేవి. విశ్వతేజ, సాయిచరణ్‌ అనే ఇద్దరు కొడుకులున్నారు. 


శ్రీనివాస్‌ చిన్నతనం నుంచే పాటలను రాసి పాడేవాడు. పల్లె గురించి.. పల్లెలో 
ఒకప్పుడు ఉండే వాతావరణాన్ని తన పాటలో చూపించాడు. ఆ పాట వింటే ఎవ్వరికైనా 
ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. తాను చూసిన వాటినే తన పాటలో పదాలుగా 
మార్చుచుకున్నాడు శ్రీనివాస్‌. ఆయన 'అడవిచుక్ళ' (సంగీతం వందేమాతరం శ్రీనివాస్‌, 
గానం కీరవాణి 2000) సినిమాలో మొదటి సినీ గీతం రాసాడు. 
పల్లవి.. 

ఎవరు అన్నారమ్మా మిమ్ము గరీబోళ్లని.. 

ఎవరు చెప్పారమ్మా మీకు గతిలేనోళ్ళని.. 

ప్రతి చెట్టుకు కాసిన కాయ మీది.. 

ఎండి విరిగిన ప్రతిపుల్ల మీది.. 

కొండ, కోన, వాగు, వంక, గూడెం, గుడిసె, 

పల్లె, పాట కలిసి మెలసి కలువే ఈ అడవమ్మా.. 

ఈ అడవి మీద హక్కు మీదమ్మా.. ॥ ఎవరు అన్నారమ్మ॥ 

కొండమల్లీ చెట్టు.. ఆ కొమ్మ మీది పూలు.. 

మీవే మీవే మీవే మీవే.. 

కొమ్మాల్లో కోయిలమ్మా... 

ఆ కోయిలమ్మ నోట పాట.. 

మీవే, మీవే, మీవే, మీవే, మీవే 

ఇప్ప చెట్ల ఇప్పపూలు.. 

పరికి చెట్ల మీది పళ్లు.. 

తునిక చెట్ల మీది ఆకు.. 

తుమ్మ చెట్ల మీది బంక, 

కొమురం భీం వారసులే మీరమ్మా.. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


ఇంద్రవల్లి పోరు వీరులమ్మా.. _॥ఎవరు అన్నారమ్మ॥ 
(అడవిచుక్క-2000) 


అంటూ అడవిలో ఉండే గిరిజనులు, బంజారా, ఆదివాసుల గురించి 
అద్భుతమైన పాటను అడవిచుక్క సినిమాలో రాసాడు. ఈ పాటలో అడవిలో బతికే 
వాళ్ల గురించి, వాళ్ల జీవన విధానం గురించి జనాలకు అర్ధమయ్యే భాషలో రాసారు. 
పై పాటలో అడవిలో పుట్టనోడు.. భూమి పట్టాదారుడు ఎలా అవుతాడు అంటూ 
ప్రశ్నిస్తాడు. 

దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “చిన్నా” సినిమాలోనూ ఒక 


గువ్వా గువ్వా ఎగురేటి గువ్వా ఏడికి సిరిసిరి మువ్వా.. (8) 

హంసల్లే రావాల గువ్వా. వయ్యారి సిరిసిరి మువ్వా.. (2) 

ఓ గువ్వా. నా గువ్వా.. ॥గువ్వాగువ్వా॥ 

చరణం: 

పక్కున నవ్వేసి.. పైట కప్పుకుంటే పాలపొంగువనుకున్నా.. 

పరుగు పరుగున వచ్చి పక్కాన ఉన్నట్టు పగలంతా కలలెన్నో కన్నా 

దోబుచులాట ఎందుకు.. దోరసాని రా ముందుకు.. (2) 

బంతిపూల పానుపు వేయనా.. 

బంగారు పల్లకి పంపనా.. 

పల్లికి బోయి నవ్వనా.. 

నిన్ను పదిలంగా ఊరేగి మోయానా.. 

హంసల్లే రావాల గువ్వా. వయ్యారి సిరిసిరి మువ్వా. .1 గువ్వాగువ్వా॥ 

(చిన్నా-2001) 

అదే విధంగా ఇక ఆర్‌. నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన చలో అసెంబ్లీ 
సినిమాలో... 

ఓ ఓ ఓ విద్యార్థి వీదిన పడిపోతివన్నా.. 

ఓ ఓ ఓ నిరుద్యోగి నవ్వుల పాలైతివన్నా.. (2) 

మన కాలేజీ చదువులకు విలువ లేకపోయరన్నా.. 

డిగ్రీ పట్టాలన్నీ పాతరపెట్టాలన్నా 

సర్మారీ ఉపాదితో బ్రదరో.. సర్మారీ ఉపాదితో 

చవలేక బతుకుతున్నా... ఓ ఓ ఓ విద్యార్థి॥। 


B తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఆకలి రాజ్యంలోన కమల్‌ హాసన్‌ తీరోలే.. 

అంత చదువు చదివి కూడా క్షవరాలు చేస్తుంటే... (2) 

జిల్లెట్‌, శావర్‌ వచ్చి.. బ్రదరో.... 

జిల్లెట్‌, శావర్‌ వచ్చి.. నా గుండు కాస్త కోరిగింది.. ॥ఓ ఓ ఓ విద్యార్థి 

(చలో అసెంబ్లీ-2000) 

అంటూ నిరుద్యోగ సమస్య గురించి తనదైన శైలిలో రాసాడు. అలాగే ఊరు 
మనదిరా సినిమాలో 

దళిత పులులమ్మా.. 

మా పల్లె సంకెళ్లు తెంచుటకు 

కలవడి నిలబడి దండు కట్టినా... 

దళిత పులులమ్మా.. ఎఎ2ఎఎు 

ఊరు మాదని.. వాడ మాదని.. భూమి మాదని.. 

భుక్తి మాదని.. మాల, మాదిగ మాత్రమే కాదు.. 

చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గౌడు, గోండు 

పద్మశాలి, వడ్రంగి, యాదవులు (2) 

సాధనాలనే ఆయుధాలుగా 

తిరగబడి తిరగేస్తున్నాము.. 

ఒక్కటై గాండ్రిస్తున్నాము.. ॥దలశిత పులులమ్మా..॥ (ఊరు మనదిరా-2002) 

భూమికోసం ఏకమై రండిరో అంటు ఊరు మనదిరా సినిమాలో పాటను 
రాసాడు. 

“ఎన్‌. శంకర్‌” దర్శకత్వంలో వచ్చిన “ఆయుధం” సినిమాలో కూడా ఒక పాటను 
రాసాడు వరంగల్‌ థ్రీనివాస్‌.. 

మేఘాల ఈ వేళ 

చినుకుల్లా రావాలా.. చినుకుల్లా రావాలా... 

నా మేను తడవాలా.. పులకింతలవ్వాలా.. 

భూదేవి నా ఇంటి (శ్రీదేవి కావాలా... శ్రీదేవి కావాలా.. 

నింగికే నాదేవి అందాలు తేవాలా 

అంబరాన పందిరి వేయాలా.. ఓహో.. ఓహో.. 

కొండంచు పీటలు కావాలా.. ఓహో.. ఓహో.. 


దాల్లో పైట వాలియే.. శీలి బాణీ జాయి.. (2) 
అంటూ ఆయుధం సినిమాలో ప్రేమగీతం రాసాడు. పై పాట మొదట్లో వచ్చే 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళ్ష 


పదాలు అస్సామీ భాషలో ఉంటాయి. మొదటి చరణం తర్వాత వచ్చే పదాలు లంబాడీ 
భాషలో ఉంటాయి. ఇలా (శ్రీనివాస్‌ అనేక భాషలను కలిపి ఒక దగ్గరకు చేర్చి పాటలను 
రాసాడు. అవి కూడా (ప్రేక్షకులకు అర్ధమయ్యే విధంగా ఉంటాయి. 
వరంగల్‌ శ్రీనివాస్‌ రాసిన ఆణిముత్యాల్లాంటి పాటలు: 
అడవి చుక్కా : తయ్యందత్తయ్యి తయ్యిందత్తయ్యి 
అమ్మమీద ఒట్టు : నేనుబోతున్న పెళ్ళీకి వీర వీర వీర ధర్మపురిల్లో, 
ఏమిరానరుడా హేళన చేస్తవ్‌.. 
ఈ వయసులో : కురుకురుకుక్యారే కుర్రకారే.. 
వేగుచుక్కలు : మానుకోట కొండల్లో 
ఆయన కలంతో అన్ని రకాల పాటలను పలికించాడు. ఎర్రజెండా పాటలు, 
పోరాట పాటలు, పల్లె సింగారాలు అన్నింటిని తన కలంతో స్పృశించారు. రచయిత 
వరంగల్‌ (శ్రీనివాస్‌. ఆయన బహుభాషా కోవిధుడు. అందుకే ఆయన అన్ని భాషలను 
కలిపి పాటలను రాస్తాడు. ఆయన సినిమా పాటలే కాదు.. చాలా జానపదాలు 
తెలంగాణ ఉద్యమ పాటలను కూడా రాసాడు. ప్రజలు రోజూ వాడుకునే పదాలతోనే 
ఆయన పాటలను రాస్తాడు. ఇలాంటి రచయితలు తెలంగాణలో ఉండడం.. 
తెలంగాణకే గర్వకారణం. అదే విధంగా తెలంగాణ సినీగేయసాహిత్యంలో వీరిపాత్ర 
మరువలేనిది. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





“ఆదిలాబాద్‌” జిల్లా “తాండూర్‌” లోని 
“'మాదారం” తైదలబాపు స్వస్థలం. చిన్నతనం 
నుంచి పాటలు పాడటం, రాయడం అంటే 
ఆయనకు చాలా ఇష్టం. స్కూల్‌ లో ఉన్నప్పుడు 
సినిమాల్లో పాటలు రాయాలని చాలా ఆశగా ఉ 
౦దేది. కేవలం ఆశ మాత్రమే కాదు.. ఎలాగైనా 
పాట రాయాల్సిందే అన్న పట్టుదల కూడా 
ఉందేది.ఆ పట్టుదలను నెరవేర్చుకోవడానికి 
15ఏళ్ల క్రితం హైదరాబాద్‌ టైన్‌ ఎక్కేసాడు. 
బతుకుబండిని ఇక్కడే స్టార్ట్‌ చేశాడు. ప్రస్తుతం 
రచయితగా మంచి గుర్తింపు సాధించాడు. తైదల 
బాపు గురించి... ఆయన పాటల గురించి 
తెలియని వారుండరు. 


చిన్ననాటి నుంచే రాసి పాడిన పాటల్లో 
బహుమతులన్ని బాపుకే వచ్చేవి. స్నేహితులంతా 
ఎంతో మెచ్చుకుంటుంటే ఆయనకు సంతోషంగా 
ఉండేది. అప్పుడు ఆ నైపుణ్యాన్ని ప్రతిభను 
కేవలం ఈ బడి వాళ్లు కాదు హైదరాబాదులో 
సినీ ప్రపంచం చూడాలని అనుకొనేవాడు. 





సినిమాల ద్వారానే తాను రాసిన పాట లోకానికి తెలియాలి అన్న బలమైన కోరిక 
గుండెల్లో దాచుకొని పాటలు రాసేవాడు బాపు. 

“6టీన్స్‌' చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాపు “పటాస్‌” వరకు ఎన్నో 
విజయవంతమైన చిత్రాలకు పాటలు రాసి రచయితగా పేరు తెచ్చుకున్నాడు. టప్ప 
టప్పం.. పోరి అంటూ పటాస్‌ లో రాసిన పాట ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు 
తన కెరీర్‌ నే మలుపు తిప్పేసింది ఆ పాటయే అంటాడు తైదాల. 


తనలోని పాటలు రాయాలన్న తపనకు తోడుగా అనేక అవకాశాలు కలసి 
రావడం తన అదృష్టం అంటాడు. ఆయన బి.ఏ చదివారు. “స్నేహితుడా అన్న సినిమాలో 
“ఏఊరే ఏఊరే చినదానా (సంగీతం శివరామ్‌ శంకర్‌ 2012) అన్న పాటతో సినీ 
గేయ రచనకు శ్రీకారం చుట్టారు. బాపు తల్లిదండ్రులు సత్తమ్మ, వెంకటి వీరిద్దరూ 
తమ కొడుకు పెద్ద పేరు తెచ్చుకోవాలని అహర్నిశలూ శ్రమించారు. బాపులో ఉన్న 
తపన తీరాలని, ఆయన కోరికలన్నీనెరవెరలని ఆశ్వీర్వదించారు. సినీ ఇండస్ట్రీకి 
వచ్చిన కొత్తలో ఈయనలోని ప్రతిభను గుర్తించిన వారిలో ప్రథములు జి. నాగేశ్వరరెడ్డి 
(దర్శకులు) వీరి ప్రోత్సహంతోనే పాటలు రాయడం ఆరంభించారు. 362 చిత్రాలకు 
పైగా దాదాపు 400పాటలను రాశాడు. 


వ్యక్తిగతంగా మెలోడి సాంగ్స్‌ అంటే ఎక్కువ ఇష్టపడతారు. ఎన్నో పాటలు 
రాసిన తైదాలకు మరెన్నో బహుమతులు, అవార్డులు పురస్కారాలు కూడా దక్కాయి. 
“స్మృతి సితార అవార్డు (2004), 'భారతి ఫౌండేషన్‌’ అవార్డు (2014) లో వచ్చింది. 
సినారె గారి 'విశ్వంభరిను ఇష్టపడే బాపు (పైవేటు ఆల్బమ్స్‌ తయారీలో కూడా ముందే 
ఉన్నారు. వేటూరి, సిరివెన్నెల, చంద్రబోస్‌ లాంటి వారి పాటలు ఎక్కువ ఇష్టపడతాడు. 
తైదాల బాపును "కాంతారావు అవార్డు కూడా వరించింది. అంతేకాక జెమినీ ఎక్స్‌ 
పో అవార్డు, జానకి వెడ్స్‌ (శ్రీరామ్‌ సినిమాలోని “ఈఫిల్‌ టవరైనా” అనే పాటకు 
(2003)లో వచ్చింది. 
తైదాల బాపు పటాస్‌ సినిమా కోసం రాసిన పాట.. 

పోరీ చూస్తే సూపరురో.. 

జోరుదారుగున్నదిరో... 

చాకోబారు సోకులతోనె చంపేస్తాందిరో... 

టప్ప టప్పం.. టప్ప టప్పం... 

ధూమ్‌ ధాం పిల్లోడే దుమ్ము రేపుతున్నాడే 

గన్నులాంటి చూపులతోనే గుండెను పేల్పాడే 

మరే దిల్‌ దిల్‌ దిల్‌ లూట్‌ గయారే 


B తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


అరేయ్‌ చల్‌ చల్‌ చల్‌ ఫుల్‌ ఆష్‌ కరారే 
అమ్మడు అందాలే ప్రూట్‌ సలాడే 

టప్ప టప్పం... టప్ప టప్పం.. 

కమ్మని విందిస్తా ఆజా ఆజారే 


చరణం1 : 
టప్ప టప్పం... టప్ప టప్పం.. 
దిల్‌ పంసందైనా పోరి ఫుల్‌ పటాయించుతాంది 
లోటస్‌ మీది వాటర్‌ లాగా జారుతున్నాదే 
దిల్‌ దారు పోరగాడే ఫెవికాల్‌ లాగ నన్నే 
ఫిక్స్‌ అయిపోయి హాగ్సే ఇచ్చి మిక్రైపోయాడే 
అరే.. ఆవకాయ లాగా నన్ను ఊరిస్తూన్నావే.. 
అరే ఆవురావురంటూ ఇక ఆగనంటావే 
హేయ్‌ రారా.. రా రావే రాతిరి జాతరకే 
ఒకే కే కే ఆడదాము కిస్సు కబడ్డే.. 
అమ్మాడు అందాలే ఫ్రూట్‌ సలాడే.. 
టప్ప టప్పం టప్ప టప్పం టప్ప టప్పం.. (పటాస్‌- 2015) 
అంటూ పటాస్‌ సినిమాలో పాట రాసాడు. 


అదే విధంగా శ్రీరామ చంద్రులు సినిమాలోని ఈ పాట... 
పాల వెల్లిల నువ్వు చూసే చూపు.. 
నవ్వే నవ్వు.. ఎంతో బాగుందే... 
పూలతీగల నీఊగే నడుము 
నడకే నాకు ఎంతో నచ్చిందే... -2 
ఇక చాలు ఆపై పొగొడొద్దు.. 
ఎరవేసి నన్ను లాగేయొద్దు.. || పాలవెల్లిల॥ 
ఓలమ్మో... ఓలమ్మో రామచిలక 
బెనంటే వస్తాను నీ ఎనక.. 
ఓలయ్యో.. ఓలయ్యో అత్తకొడక 
నీ కొంటే వేశాలు నాకెరుక 
గోరింట నీచేతులో ఎరుపే 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నాకెంతో నచ్చిందిలే 

జారేటి నీ కొంగులో.... 

చాల్లే.. ఆ పైనా చెప్పాద్దులే (శీరామచంద్రులు-2003) 
అనే పై పాట ప్రాచుర్యం పొంది సూపర్‌ హిట్‌గా నిలిచింది. 


వదక 


తైదాల బాపు రాసిన మరి కొన్ని మంచి పాటలు 


ప్రేమలో పావని కల్యాణ్‌ : చెలిమంచులోన ఓ ప్రియా 

గర్ల్‌ ఫ్రెండ్‌ : ఢ్రేమేంత పనిచేసే నారాయాణా 
జానకీ వెడ్స్‌ శ్రీరామ్‌ : ఈఫిల్‌ టవర్‌ 

ఇదే నా మొదటి ప్రేమలేఖ  : చెలియా నీవే నా ఎదలో దాగావే 
శీరామ చంద్రులు : పాల వెల్లిలా 

సేవకుడు : దేవుడు పుట్టించాడు 

చెలియా చెలియా చిరుకోపమా : మరువకు నేస్తం 

గుడ్‌ బై : మల్లె మొగ్గ 

అధినేత : మొనాలిసా.. మోనాలిసా... 


ఇలాంటి ఎన్నింటినో తన కలం నుంచి జారవిడిచాడు తైదాల బాపు. ఆయన 
ఏ పాట రాసిన.. అది తనదైనా స్టైయిల్‌ లో రాసేవారు. ఇలాంటి చక్కని ప్రతిభ 
కలిగిన రచయిత తెలంగాణ వాడు కావడం గర్వకారణం. బాపు తెలంగాణ సినీగేయ 
రచనలోకి అడుగుపెట్టి కొత్త వెలుగులు వెదజల్లారు. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





వరికుప్పల యాదగిరి 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


వరికుప్పల యాదగిరి... సినిమా ఇండ 
స్ట్రీలో ఉన్నవారికి ఈ పేరు అంతగా తెలియక 
పోవచ్చు కానీ.. సినిమా చూపిస్త మామా పాట 
ఒక్కసారిగా సిని పరిశ్రమ ప్రజలకు తనను 
పరిచయం చేసింది. 'యాందిరో మీ మగాళ్లలోని 
తిక్క,.. “ప్యాంటువేస్తే గానీ తెలియలేదురా 
మామా నాకు సైటు వేసే వయస్సు వచ్చిందని. 
అని నవతరం యువకులు పాడుకునే నయా 
ట్రెండ్‌ పాటలు రాసిన రచయిత వరికుప్పల 
యాదగిరి. “పరేశానురా పరేశానురా' అంటూ 
ధృవ సినిమాలో రాసిన పాట కూడా సూపర్‌ 
హిట్‌గా నిలిచింది. వీరు ఇప్పటి వరకు 150 
పాటల వరకు రాశారు. 


చిన్నతనంలో తరగతి గదిలో పాడిన 
పాటకు అవార్డు వచ్చింది. దాంతో పాటలు 
పాడడం వరికుప్పలకు అప్పటి నుంచి అల 
వాటైంది. కానీ పేదరికం వెంటాడింది. అయినా 
తన కోరిక మాత్రం అలాగే ఉండేది. ఉన్నత 
చదువులు చదివించే స్తోమత ఇంట్లో లేక 
పోవడంతో ఇంటర్మిడియట్‌ ను పూర్తి చేశాడు. 


ఆ తర్వాత పాటలు బాగా పాడడంతోటి స్నేహితుల ప్రోత్సహంతో సినిమాల్లో అవకాశం 
కోసం హైదరాబాద్‌ వచ్చాడు. గాయకుడు అవుదాం అని వచ్చిన యాదగిరి సింగర్‌ 
తో పాటు.. మంచి రచయిత కూడా అయ్యాడు. తక్కువ టైంలోనే ఎంతో ప్రగతిని 
సాధించాడు. 

“నువ్వుంటే చాలు గుండెల్లోన” అనే “ప్రేమపల్లకి” (సంగీతం కృష్ణ నీరజ్‌ 
2011) చిత్రంలోని పాట యాదగిరి రాసిన మొదటి సినిమా పాట. ఆ తర్వాత ఎన్నో 
సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ రాసాడు. సినిమాల్లో పాడాలనే పట్టుదలతో హైదరాబాద్‌ చేరిన 
ఆయనకు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. కడలిని ఈదుకుంటూనే 
కొన్ని సినిమాలకు పాటలు రాసి, పాడాడు. వీరికి వ్యక్తిగతంగా “నచ్చినావే నవ్వుల 
గోపెమ్మా” అనే “వరం” సినామాలోని పాట చాలా ఇష్టం. 


వరికుప్పల యాదగిరి 1978 ఏప్రిల్‌ 14న నిజామాబాద్‌ జిల్లా 'రెంజలొ 
మండలంలోని 'సాటాపూర్‌' గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు తిరుపతి, 
ఇద్దమ్మ. భార్య రమాదేవి, పిల్లలు ఇందుశ్లోక, మిన్ను మయూఖ. ఆయనకు తెలుగు 
సినిమా ఇండస్ట్రీలో సనా యాదిరెడ్డి, సురేందర్‌రెడ్డి (దర్శకులు) బాగా సపోర్ట్‌ చేసారు. 
కానీ కొంత కాలం వరికుప్పల రాసిన చాలా పాటలు సినిమా ఇండస్ట్రీలో అంతగా 
పేరు తీసుకురాలేదు. కానీ... రేసుగుర్రం సినిమాలోని... ఈ పాట 


మామా నువు గిట్ల గాబర గీబర 

గత్తర గిత్తర చెక్కర గిక్కరొచ్చి పడిపోకే.. 
నీకు నాకన్న మంచి అల్లుడు 

దునియా మొత్తం యాడ తిరిగినా దొరకడే.. 
సినిమా సూపిత్త మామా.. 

నీకు సినిమా సూపిత్త మామా.. 

సీను సీనుకు నీతో సీటి కొట్టిత్త మామా.. 
గళ్ల పట్టి గుంజుతాంది దీని సూపే.. 
లొల్లిపెట్టి సంపుతాందీ దీని నవ్వే.. 

కత్తిలెక్క గుచ్చుతాంది దీని సోకే.. 

హేయ్‌ డప్పుగొట్టి పిలువబట్టె ఈని తీరే.. 
నిప్పులెక్క కాల్చబట్టై ఈని పో రే.. 

కొప్పు ఊడగొట్టబట్టె ఈని జోరే.. 

హేయ్‌ మామా దీన్ని సూడకంటే. 
మన్నుతిన్న పాము లెక్క మనససు పండబట్టే.. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


అయ్య ఈన్ని సూడగానే పొయ్యి 
మీది పాల లెక్కదిల్లు పొంగబట్టే 
దీని బుంగ మూతి సూత్తె నాకు 
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్యబుద్ది పుట్టే... (సినిమా సూపిత్తా) 


మామ నీ బిడ్డ వచ్చి తగిలినంకనే.. 
లవ్వు దర్వాజ నాకు తెరుసుకున్నదే.. 
ఓరయ్యగీ పొరగాడు నచ్చినంకనే.. 
నన్నీ బద్మాషు బుద్ధి సుట్టుకున్నదే.. 
పట్టు పట్టేసెనే.. కుట్టేసెనే.. 

పాగల్‌ గాడ్ని సేసెనే.. 

సుట్టూత బొంగరంల తిప్పబట్టెనే.. 
సిటారు కొమ్మ మీద కొక బెట్టెనే.. 
మిఠాయి తిన్నంత తీపి పుట్టెనే.. 
సందులల్ల దొంగలెక్కతిప్పబట్టెనే 
దీని బుంగ మూతి సూత్తె నాకు 
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది పుట్టె... (సినిమా సూపిత్తా) 


ఏక్‌ దీన్‌ తోన్‌ చార్‌ పాంచ్‌ బటానా 

మామ నీకు ముందుందె పుంగి బజానా 

పుంగి బజానా.. పుంగి బజానా 

మామ నీకు ముందుందె పుంగి బజానా (4) 

(రేసుగుర్రం- 2014) 

పై పాట వరికుప్పలకు తెలుగు ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. 
రేసుగుర్రం సినిమాలోనే “ఓ మై స్వీటీ ఓ మై స్వీటీ” అనే మరో పాట కూడా సూపర్‌ 
హిట్‌ అయ్యింది. దాంతో పాటు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలోనే వచ్చిన '*'ధృవి 
సినిమాలోని ఈ పాట కూడా వరికుప్పల యాదగిరిని మరో అందలం ఎక్కించింది. 

పరేశానురా పరేశానురా, ప్రేమన్నదే పరేశానురా 

పడితే మరీ పడుకోదురా, పని పాటనీ పడనీదురా 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (:| 


ఆ ఆ ఇక రేయిని పగటీని ఒకటి చేసి 
నిదురనూ తరుమునురా 


ఆ ఆ పొరపాటున నిదురలో జారుకున్నా 

కలలై దూకునురా 

ఆఆఆ ప్యారులో పడిపోతే పరేశానురా 

ప్యారులో న్యూ సెన్సు శురువాయరా 

ప్యారులో ప్రతి మలుపు దీపాలురా 

ప్యారులో దో దిల్‌ కి ఫైటుందిరా.. 

ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా 

ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా 

జెననీ కాదననీ, ఆటలో కూరుకునీ 

ఆ ఆ నిను విడువను విడువను విడువనంటూ గొడవలు చేయునురా 

ఆ ఆ గొడవలూ మోసే గుండె నిండా అరుపులు రా కేకలూ రా ఆ ఆ 
అంటూ (పేమలో పడిన యువతి మనోస్థితి ఎలా ఉంటుందో వివరించే పాట. 


అంతేకాదు.. కాటమరాయుడు సినిమాలోని 
రాజుకైనా బంటుకైనా...ఆ .. ఆ 
కూలిలైనా వ్యాపారులైనా.. ఓ.. ఓ.. 
సీకటైతే.. సుక్కకోసం.. ఆ.. ఆ 
జివ్వు జివ్వు ఆగునా.. ఆగదు.. ఆగదు.. 
రాజులైనా బంటులైన సుక్కాకోసం నాయానా 
జివ్వు జివ్వు ఆగునా.. జివ్వు జివ్వు ఆగునా 
యెవ్వడైనా యాడ ఉన్న సీకటైతే నాయన 
జివ్వు జివ్వు ఆగునా.. జివ్వు జివ్వు ఆగునా 
కల్లెనా సారైనా.. జివ్వు జివ్వు ఆగునా.. 
అరె ఇంగిలీసు మందైనా జివ్వు జివ్వు ఆగునా.. 
అరె కల్తీ సరుకైనా.. .. జివ్వు జివ్వు ఆగునా 
ఏదైనా ఏమైనా.. .. జివ్వు జివ్వు ఆగునా 
తాగకుంట జివ్వు జివ్వూలోన 
తాగితేనే తందననా.. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


రంగు రంగు.. ఓయ్‌.. రంగు రంగు.. ఓయ్‌.. 


రంగు రంగూల మందెయ్‌ రా.. 


ఓరబ్బా మత్తెక్కిసిందెయా 


రంగు రంగూల మందెయ్‌ రా.. 


ఓరబ్బా మత్తెక్కిసిందెయా 


అంటూ మందు పాటలను కూడా రాసాడు యాదగిరి.. 
వీరు రాసిన మరికొన్ని సూపర్‌ హిట్‌ పాటలు 


సంపంగి స 
పేమపల్లకి క 
క్రిక్‌ 2 - 
దొంగాట - 
కరెంటుతీగ : 
నాన్న నేను నా బాయ్‌ (ఫ్రెండ్స్‌ - 
శౌర్య ఆ 
చుట్టాలబ్బాయ్‌ ఆ 
పవర్‌ - 
అభిమాని - 
బ్యాచ్‌లర్స్‌ - 
డిక్టేటర్‌ - 


గాయకుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన యాదగిరి రచయితగా మారినప్పటకీ 
తన గానాన్ని మాత్రం వదిలేయలేదు. అవకాశం వచ్చిన ప్రతిసారీ పాటలు పాడుతూ 
తన గానతృష్టను తీర్చుకుంటున్నారు. అలా బ్యాచిలర్‌, రావే నా చెలియా, సంపంగి, 
మందారం, దృవ లాంటి సినిమాల్లో పాటలు పాడాడు. వీరికి బ్రేక్‌నిచ్చిన పాట 
సంపంగి చిత్రంలోని “అందమైన కుందనాల బొమ్మరా” వీరు తెలంగాణ సినిగేయ 


అందమైన కుందనాల బొమ్మరా 
నువ్వుంటేచాలు గుండెల్లో 
నువ్వే నువ్వే 

ఏందిరో 

దేవదాసు అవ్వకు బాసు 

ఒక పారు ముగ్గరు దేవదాసులు 
తుంపర్‌ తుంపర్‌ వానలెక్క 
చోటేసి జిందగీ 

బద్నాష్‌ పిల్లా 

తొలిపొద్దు నవ్వింది 

రాజమణి జర ఆగుమని 

టింగో టింగో 


సాహిత్యంలోకి అడుగిడి కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





అభినయ శ్రీనివాస్‌ 

“ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన 
కిరణమా వీరతెలంగాణమా.. వీర తెలంగాణమా 
నాలుగుకోట్ల ప్రాణమా” అంటూ తెలంగాణ 
ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన పాటను రాసిన 
సినీగేయ రచయిత “అభినయ శ్రీనివాస్‌”. 
మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలేపించింది 
ఈ పాట. తెలంగాణ పదిజిల్లాల్లో ఉండే వైభవాన్ని 
తన పాటలో చూపించిన కవి. అన్నా చెల్లెలి 
అనుబంధం గురించి “గోరింటాకు” (సంగీతం 
ఎస్‌.ఎ. రాజ్‌కుమార్‌ 2009) సినిమాలో 
“అన్నాచెల్లెలి అనుబంధం జన్మజన్మల 
సం బంధం” అంటూ పాట రాసారు. తెలంగాణ 
సినీగేయ రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో 
తనదైన ముద్రని వేశారు అభినయ శ్రీనివాస్‌. 

అభినయ థీనివాస్‌గా పేరు సంపాదిం 
చుకున్న ఆయన అనలు పేరు దాసోజు 
శీనివాసచారి. ఆయన 1976 జూన్‌ 27న 
యాదాద్రి జిల్లా మోత్యూరులో నర్సమ్మ, బ్రహ్మ 
చారిలకు జన్మించాడు. వీరి భార్య పేరు శ్రీలత. 
వంశీచరణ్‌, ప్రణవనాథ్‌ అనే ఇద్దరు కొడుకు 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


లున్నారు. ఎమ్‌. ఏ తెలుగు, బీఈడిని పూర్తి చేశారు. ఆయన పని చేసిన కళా సంస్థ 
పేరు అభినయ. ఆ సంస్థలోనే ఆయన పాటలు రాయడం, పాడడం మొదలు పెట్టాడు. 
దాంతోటి ఆయనకు దాసోజు (శ్రీనివాస్‌ పేరుకు బదులు కళా సంస్థ పేరే ఇంటి 
పేరుగా మారింది. అప్పటి నుంచి అభినయ శ్రీనివాస్‌గా పిలువబడుతున్నారు. 


తెలుగు సినీగేయ రచయితగా రాణించడానికి సముద్ర(దర్శకుడు), ఆర్‌ బి 
చౌదరి(నిర్మాత), వాకడ అప్పారావు (నిర్మాత) వీరందరి సహాకారం ఉందని చెబుతాడు. 
శ్రీనివాస్‌ నిరీక్షణ సినిమాలో 'దేకో దేకో బాయి అనే మొదటి పాటను రాసారు. 


అభినయ శ్రీనివాస్‌ తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. 
దాంతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించేదుంకు తన వంతు పాట సహాయం చేసారు. 
అది ఉద్యమాన్ని ఊపు ఊపింది. ఆ పాటనే “ఆర్‌. నారాయణమూర్తి పోరు తెలంగాణ 
సినిమాలో వాడుకున్నారు. 


ఉస్మానియా క్యాంపస్‌ లో ఉదయించినా కిరణమా వీర తెలంగాణమా 

వీర తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణామా.. 

కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా 

వీర తెలంగాణమా నాలుగుకోట్ల ప్రాణామా.. ॥వీర॥ 

భలె... భలె... భలె... భలె ॥ఉస్మానియా॥ 

అంటూ మొదట్లో ఉద్యమ పాట రాసిన శ్రీనివాస్‌.. ఇదే పాటను మార్చి “పోరు 
తెలంగాణి (2011) సినిమా కోసం రాసారు. అప్పుడు క్యాంపస్‌ లలో తెలంగాణ 
ఉద్యమం ఎలా జరిగింది అనే కోణంలో రాసారు.. 


ఉస్మానియా క్యాంపస్‌ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా 
వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

కాకతీయ ప్రాంగణంలో ఉప్పొంగిన కెరటమా వీరతెలంగాణమా 
వీర తెలంగాణమా పోరు తెలంగాణమా (2) 


ఎగిసిపడే గుండెమీద ఎగిరిన పతాకమా వీర తెలంగాణమా 
వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

పోలీసు మిలటరీని ఎదురించిన ధైర్యమా వీరతెలంగాణమా 
వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

లారీలకు తూటలకు ఎదురొడ్డిన శౌర్యమా వీర తెలంగాణమా 
వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


ధర్నాలతో దీక్షలతో దద్దరిల్లుతున్న దుర్గమా వీర తెలంగాణమా 
వీర తెలంగాణమా పోరు తెలంగాణమా ॥వీర॥ 


ఎన్‌సిసి గేటు దాటి కదిలిన ప్రవాహమా వీర తెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

తార్నాక కూడలిలో రాజుకున్న రౌద్రమా వీర తెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

హాస్టళ్లు జైలైతే మోగిన నగరమా వీర తెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

మెస్సులన్నీ బంద్‌ పెడితే పస్తులున్న కాలమా.. 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా ॥వీర॥ 


కవాతులే సాగుతున్న కల్లోలిత ప్రాంతమా వీరతెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

నిఠరేధం నీడలోన చదువులమ్మ క్షేత్రమా వీరతెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

రబ్బరు బుల్లెట్లు తగిలి కమిలిన రక్తమా వీరతెలంగాణమా 

డీ అంటే డీ కొట్టే విద్యార్థుల సైన్యమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా ॥వీర॥ 


పదిజిల్లాల విద్యార్థులు ఒక్కటైన రూపమా వీరతెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

ఊరురా దండు కట్టి ఉరికిన ఉత్సహామా వీర తెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

నిరాహార దీక్షలతో నిలదీసిన తేజమా వీర తెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

కోట్లాటా సాధించే పౌరుషాల బంధమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా ॥వీర॥ 


అక్రమ కేసులెన్నో ఎదుర్మున్న సమరమా వీర తెలంగాణమా 
వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఎగ్జామ్స్‌ , ఎంట్రెన్స్‌ లు వెలివేసిన లక్ష్యమా వీర తెలంగామా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

భవిష్యత్తును పణం పెట్టి రణం చేసే త్యాగమా వీర తెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

ప్రపంచాన విద్యార్థి ఉద్యమానికి ఆదర్శమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా ॥వీర ॥ 

ఉస్మానియా క్యాంపస్‌ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా 

కాకతీయ ప్రాంగణంలో ఉప్పొంగిన కెరటమా వీరతెలంగాణమా 

వీర తెలంగాణమా పోరు తెలంగాణమా (2) 

(పోరుతెలంగాణ 2011) 

అని అద్భుతమైన పాటను రాసారు. అంతేకాదు.. గోరింటాకు సినిమాలోని పాట..... 

అన్నా చెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం 

జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహాలం.. 

అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని 

అర చేతిలోన హరివిలై 

గోరింటాకు పండగా.... ఆ....... 

మా ఇంట పందగా.... 

అన్నాచెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం 

జాబిలమ్మకిది జన్మదినం 

కోటి తారకల కోలహలం 

అన్నయ్య దిద్దిన వర్ణాలన్ని చేతిలోన హరివిల్లై 

గోరింటాకు పండగా.. ఆ.. మా ఇంట పండగ 

విరిసినది వెన్నెల ఇలా అచ్చునా చెల్లి నవ్వులా 

స్వర్గమే నేరుగా మా ఇంట వాలాగా 

కురిసింది (పేమ చినుకుల 

అదే మా అన్న చూపులా కన్నులే కదిసేనే నవ్విన హాయిగా 

నీ కంటికి రెప్పను నేనై తోడుగా వున్నాలే 

నీ గుండెకు ఊపిరి నేనై ఎప్పుడు ఉంటాలే 

అందుకే నువ్వు లేక నే లేనులే 

ప్రతి జన్మలోన నీ చెల్లిలినై వరమివ్వు నాకు చాలంతా 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


దేవతలా మాట నా నోటి వెంట 
దీర్చాయుష్మాన్‌ భవ (అన్నా చెల్లెలి) 
(గోరింటాకు-2008) 

అంటూ అన్నా చెల్లెలి అనుబంధం గురించి పాట రాసారు. దాంతో పాటు 
నవ వసంతం సినిమాలో.. 

చూసా.. చూసా.. చూసా.. చూసా.. 

పున్నమి వెన్నెల్లో నేనిన్నే చూసాను 

చూసాను చూసాను నీ దాసుడయ్యాను (2) 

అల్లరి వయసులో ఆనందం చూసాను 

చూసాను చూసాను అది నాలో దాచాను 

వేల కోటి తారల్లోన జాబిలమ్మా నువ్వే కదా 

వందకోటి అమ్మాయిల్లో అమ్ము నువ్వు 

నా స్వప్నం కాదా.. ॥పున్నమి వెన్నెలో॥ (నవవసంతం-2007) 

అంటూ బావ మరదల్లు ఎలా ఉంటారో.. తన పాటలో చూపించారు ్రీనివాస్‌.. 
దాంతో పాటు అధినేత సినిమాలో.. 

జనగననేత మన అధినేత 

అతడే రా అధినాయకుడు 

సీఎం.. సీఎం.. 

భాగ్యవిధాత, బంగారు చరిత్ర 

బ్రతుకులు మార్చగ వచ్చాడు.. 

సీఎం.. సీఎం.. 

జిందాబాద్‌ లతో జై కొట్టలయ్యో జనమంత 

వందేమాతరమే అని నడవాలయ్యో తన వెంట 

సీఎం.. సీఎం.. ॥జనగననేత॥ (అధినేత-2009) 

అంటూ ఒక అధినేత ఎలా ఉండాలో తన పాట ద్వారా చెప్పారు. అదే విధంగా 
వీర సినిమాలో... 


వీర.. వీర.. వీరవీర... రారా వీర 

ఎక్‌ బారూ ఎక్‌ బారూ ఏసుకోరా తీన్మారు 
వన్స్‌ మోర్‌ అంటే వన్స్‌మోరురో 
చిన్నదేమో సూపర్‌ ఉంది 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


బాడీ చూస్తే బంపర్‌ ఉంది.. 

అందమైన ఆఫర్‌ ఉంది... ఇగ ఆగలేను రా 

వీర.. వీర.. వీరవీర... నిన్ను చూస్తే జారేను చీర 

నువ్వు అడుగు పెట్టి మాస్‌ రాజా 

కోర మీసం నన్ను కోరికిందిరో.. 

వరుస పెట్టి మడతాకాజా 

ఏరి కోరి తెగ అడిగిందిరో 

వీర.. వీర.. వీరవీర... రారా వీర (వీర-2011) 
అంటూ సూపర్‌హిట్‌ గీతాన్ని రాసాడు. 


అభినయ శ్రీనివాస్‌ రాసిన కొన్ని ఆణిముత్యాలు... 
భీమిలి కబడ్డీ జట్టు  - కబడ్డి కబడ్డి 


51/15 - ఇది నిజమే ఇది నిజమే 
దొంగలబండి - అమ్మచెప్పింది 
సేవకుడు - ఒక్కవేలు చూపుతే 
మంచివాడు - చిరుగాలి పల్లకిలో 
సమర్ధుడు - నువ్వురెడి నేను రెడి 


అంటూ ఎన్నో అద్భుతమైన పాటలను రాసిన అభినయ శ్రీనివాస్‌ ఉస్మానియా 
క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా పాటకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ రచయిత 
(2017) అవార్డు ఇచ్చి సత్మరించింది. సినారే, దాశరథి లాంటి సినీగేయ రచయితలను 
ఇష్టపడతాడు అభినయ శ్రీనివాస్‌. 

శ్రీనివాస్‌ తెలంగాణ సినీగేయ ప్రపంచంలో తనకంటూ సొంత ఇమేజ్‌ ను 
సంపాదించుకున్నాడు. తెలంగాణ సినీగేయ బృందావనంలో తన పదాలతో పువ్వులా 
వికసించి కొత్త పరిమళాలను వెదజల్లాడు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


యశపాల్‌ 





యశ్‌పాల్‌ రాసిన పాటల్లో పల్లెదనం 
ఉట్టిపడుతుంది. 'సిరిగల్లా భారతదేశం తమ్ముడా 
తాకట్టు పెట్టబడింది తమ్ముడా” అని ప్రపం 
చీకరణలో మదనపడ్డ పల్లె గురించి రాశారు. 
“పొద్దు పొద్దున్న లేసి పొద్దున్నా లేసి మా కంటి 
పాపల్లారా పొద్దున్న లేపి మా ఇంటి వెలు 
గుల్లారా” అంటూ.. 'వీరుల్లారా వీరవనితల్లారా” 
అంటూ తెలంగాణ అమరవీరుల గురించి 
రాశారు.. తెలంగాణ రాష్టం కోసం కేంద్రం 
వేస్తున్న కమిటీలను “ఎన్ని కమిటీలను వేస్తారు” 
అని ప్రశ్నించి కలాన్ని కదిలించారు. కవి, 
గాయకుడు యశ్‌పాల్‌. వీరి పాటల్లో అమరులు 
నిద్దుర లేస్తారు చుక్కలై వెలుగులు చిందుతారు. 
పల్లెలో ఆవిరైపోతున్న ఆటపాటలపై యశ్‌పాల్‌ 
రాసిన పాటల్లో గ్రామీణ జీవితం కళ్లముందు 
కదలాడుతుంది. 

యశ్‌పాల్‌ పాటల్లో సాహిత్యం కంటే 
ఎక్కువ ప్రజల జీవితం ఉంటుంది. పల్లె 
పదాలెక్కువ. వాళ్ల ఆవేదన ఉంటుంది. 
అణిచివేత పై ధిక్కార స్వరం వినిపించే పాట 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఆయనది. యశ్‌పాల్‌ పాటల్లో వర్తమానం, చరిత్రల మేళవింపు ఉంటుంది. గ్లోబలైజేషన్‌ 
పై ఎక్కుపెట్టిన అక్షరాల అస్రాలు ఆయనవి. పండుటాకుల్లా ఎండిపోతున్న కులవృత్తుల 
గురించి, గ్రామీణ ఆట పాటపై ఎన్నో పాటలు రాసారు. 

యశ్‌పాల్‌ పోరాటాల పురిటి గడ్డ ఖమ్మం జిల్లాలో పుట్టాడు. వీరస్వామి, 
సుక్కమ్మలు తల్లిదండ్రులు. ఆయన పిజీని పూర్తిచేశారు. చిన్నతనం నుంచి యశ్‌పాల్‌ 
పోరాట పాటలంటే చాలా ఇష్టం. దాంతోనే కమ్యూనిస్టు ఉద్యమంలో, అరుణోదయ 
సాంస్కృతిక విభాగంలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలు పెట్టించే ఎన్నో 
ఉద్యమ గీతాలు రాసారు. ఆయన 500ల పైగా పాటలు రాశాడు. ఆయన మొదటి 
పాట చలో అసెంబ్లీ (సంగీతం జె.వి. రాఘవులు 2014) సినిమాకు రాశాడు. 


సిరిగల్లా భారతదేశం తమ్ముడా 

తాకట్టు పెట్టబడ్డదీ తమ్ముడా 

చదువుకున్న తమ్ములంతా 

భవిష్యత్తు కానరాక 

బందిపోటు దొంగల్లాగ 

దారిదోపిడి చేస్తున్నారు 

దేశాన్నే ఏలే నేతలే తమ్ముడా 

ఈ నేరాలకు సృష్టికర్తలు తమ్ముడా 

సిరిగల్లా భారతదేశం తమ్ముడా 

తాకట్టు పెట్టబడ్డదీ తమ్ముడా 

కంప్యూటర్‌ మిషనుందంట 

కంపెనీకే మేలైందంట 

వందల మంది పనినీ 

అది ఒక్కటే చేస్తుందంట 

ఉద్యోగాలు ఊడదీసి తమ్ముడా 

నీ మెడకు ఉరితాడు ఏసిరి తమ్ముడా 

సిరిగల్లా భారతదేశం తమ్ముడా 

తాకట్టు పెట్టబడ్డదీ తమ్ముడా (చలో అసెంబ్లీ) 

అంటూ చలో అసెంబ్లీ సినిమాలో భారతదేశంలో ఉండే నిరుద్యోగం గురించి 
రాసాడు. 


అలాగే దండకారణ్యం సినిమాలో... 
జైబోలో జైజై బోలో 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


జై బోలోరే.. జై జై బోలో 

జై బోలో జనతన్‌ సర్మార్‌ 

జైజై బోలోరే జైజై బోలో 

ఓ.... నింగి నుంచి దుమికే జలపాతమల్లే 

వాగు వంకలతో సెలఏరులల్లే 

ఓ.... ఆ పొత్తిళ్ళు లోద్దుళ్లో చెరువులు తవ్వీ 

మురిపాల డ్యాముల్లో జలరాసులు నింపి 

రైతన్నలకు వ్యవసాయ క్షేత్రాలెట్టి 

దళారులు లేని మార్చెట్లే వెలిసే (దండకారణ్యం-2016) 


అంటూ దండకారణ్యం సినిమాలో జనతన్‌ సర్మార్‌ చేసే పనుల గురించి 
అద్భుతంగా చెప్పారు యశ్‌పాల్‌. దాంతో పాటు రసమయి నిర్మించి నటించిన 
యమలోకంలో జై తెలంగాణ సినిమాలో... 


వీరుల్లారా వీర వనితల్లారా 

అమ్మ రుణముకై రణములోరిగినార 

తెలంగాణలో కంటి శెమ్మల్లారా 

నును వెచ్చటి నెత్తురు చిమ్మినారో 

అరువై తొమ్మిది నుంచి 

ఒరిగినట్టి ధీరుల్లారా 

ఉక్కు పాదం రక్కసి కింద 

నలుగుతున్న బిడ్డల్లారా 

అంటూ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసారు. మలిదశ తెలంగాణ ఉ 
ద్యమంలో అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. దాంతో అంతరించిపోతున్న సంస్క 
ప్రతిని యాదిజేసుకుండు. 

ఎట్లెట్ల బతికినోళ్లం ఓరి ఎంకన్న మనం 

ఇట్లేట్ల అయితిమిరో ఓరి ఎంకన్న మనం 

ఎడ్లకు రంగులేసి ఏరువాక సాగినోళ్లం 

తీరొక్క విత్తులు వేసి పుట్లకోద్ది పంటలు తీసినోళ్లం 

పండగ పబ్బాలొస్తే పిండివంటలు చేసుకుని 


సుట్టాలు, పక్కాలు వస్తే సంబరాలు జరిపినోళ్లం 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఎన్మటి రోజులు యాదికొస్తే ఎంకన్న 

పుట్టెడంత దుఃఖం వచ్చే ఎంకన్న 

అంటూ మన సంస్కృతి గ్రామీణ జీవన విధానం గురించి పాటలను రాసారు. 

ఇలా ఉద్యమాల పాటలు, యువతని ఉరకలెత్తించే పాటలెన్నింటినో రాసాడు 
యశ్‌పాల్‌. “ఎన్ని కమిటీ లేస్తరో.. దమ్మాసారి దమ్మన్న ఎన్ని కమిటీలేస్తరో” అంటూ 
ప్రత్యేక రాష్టం ఇచ్చేందుకు కేంద్రం వేసే కమిటీలను ఎండగట్టాడు. అలాగే “జై జై 
బోలో తెలంగాణ జైబోలో తెలంగాణ జైత్రయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో.. 
పంటనెత్తు కెలుతుంటే కంట నీరు వద్దనీ ఓరుగల్లు కోటకే పోరు పాఠం నేర్చమనీ.. 
కత్తులకు పదును పెట్టమని చెప్పుతుంది ఆయన పాట. ఎన్నో అద్భుతమైన పాటలను 
రాసారు. ఇలాంటి కవి తెలంగాణ వాడు కావడం తెలంగాణకు గర్వకారణం. ఆయన 
తెలంగాణ కోసమే కాదు.. ప్రపంచీకరణ మాయలో పడి అంతరించిపోతున్న పల్లె 
సంస్కృతిని ఆయన పాటల్లో చూపించాడు. ఒకప్పుడు పల్లె ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుందని 
పల్లె పదాలతోనే పల్లె అందం చూపించాడు. ఆయన పాట వింటే ఎన్మటి సుద్దులు 
యాదొకొస్తయి. యశ్‌పాల్‌ తెలంగాణ సినీగేయ చరిత్రలో ఆయనకంటూ ఓ ప్రత్యేక 
స్థానాన్ని సంపాదించుకున్నారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 





“రాతిబొమ్మల్లోన కొలువైనా శివుడా... రక్త 
బంధం విలువ నీకు తెలియదురా” అంటూ తల్లి 
ఆవేదనను “జననీ జననీ జననీ జై తెలంగాణ” 
అంటూ తెలంగాణ వైభవాన్ని కొణియాడారు. 
తక్కువ టైంలోనే మంచి పేరు తెచ్చుకున్న 
రచయిత మిట్టపల్లి సురేందర్‌. 

“భూపాల పల్లి జయశంకర్‌ జిల్లాలో 
“టేకుమట్లు మండలంలోని 'వెల్లంపల్లి గ్రామంలో 
“మధునమ్మ, నర్సయ్యలకు” 1984 జూలై 24న 
జన్మించాడు మిట్టపల్లి సురేందర్‌. పువ్వు పుట్టగానే 
పరిమళించినట్టు సురేందర్‌ చిన్నప్పుడే తాను 
విన్న పాటలను మరలా మరలా పాడుతుండే 
వాడు. తాను కూడా పాటలు రాసి పాడుతూ 
తన స్నేహితులకు వినిపిస్తూ ఉండేవాడు. 
సురేందర్‌ బతుకుబడిలో ఎన్నో డిగ్రీలను 
పుచ్చుకున్నాడు. అందుకే ఆయన పాటలన్నీ 
అనుభవాల సారాల్లా కనిపిస్తాయి. తెలంగాణ 
ప్రజలు ఆయన పాటలకు పట్టం కట్టారు. 
అందుకే ఎన్నో పురస్మారాలు, సత్కారాలు, 
అవార్డులు, రివార్డులు ఆయన ఒడి చేరాయి. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


సుజితను ప్రేమ వివాహమాడిన మిట్టపల్లి ప్రకృతి (కూతురు) చంద్రవదన్‌ 
(కుమారుడులకు జన్మనిచ్చాడు. తనకు సినీ రంగంలో దర్శకులు తేజగారు, ప్రజా 
కవులలో ములుగు నవీన్‌ గారు ప్రోత్సహించారని కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. 


ఆయన రాసిన పోరుతెలంగాణ సినిమాలోని........ 
రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా 
రక్తబంధం విలువు నీకు తెలియదురా 
నుదుటి రాతలు రాసే ఓ దేవాదేవ 
తల్లి మనసు ఏంటో నీవు ఎరుగవురా.. 
తెలిసుంటే చెట్టంత నా కొడుకును 
తెలిసుంటే చెట్టంత నా కొడుకును 
తిగిరి తెచ్చీయ గలవా నీ మహిమలు ॥రాతిబొమ్మలో।॥ 
పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను 
నీరులో నీరునై నీ పాదాలు కడిగాను 
ఒక్కపొద్దులు ఉంటు ముడుపు కట్టాను 
దిక్కు నువ్వని మొక్కి ధీమాగా ఉన్నాను 
నాకన్న బిడ్డపై ఈశ్వరా 
నీ కరుణ ఏమైందిరా శంకరా 
నీ కరుణ ఏమైందిరా శంకరా 
నీసతికి గణపతికి ఇచ్చావురా 
నీసతికి గణపతికి ఇచ్చావురా 
ఈ తల్లిపై నీమతి ఏమైందిరా... ॥రాతిబొమ్మలో।॥ 
శివరాత్రి నీశిలకు నైవేద్యమైనాను 
దీపమారకుండా పడిగాపులున్నాను 
నీళ్లలో వేకువ దీవెననుకున్నాను 
కడుపులో పేగును కోస్తవనుకోలేదు 
తొలుసూరు కొడుకు అని ఈశ్వర 
తొలుసూరు కొడుకు అని ఈశ్వర 
నీపేరు పెట్టుకుంటిని శంకర 
అందుకే వేసావా ఈ శిక్షను 
అందుకే వేసావా ఈ శిక్షను 
అమరవీరుడను చేసారా నా కొడుకును ॥రాతిబొమ్మలో॥ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం ళీ 


ఆడజన్మల ఉన్న అర్థాన్ని వెతికాను 

అమ్మ అనే పిలుపుకై అల్లాడిపోయాను 

చిననోట అమ్మ అని పిలిస్తే 

ఆడజన్మను నేను గెలిచాననుకున్నాను 

పురిటి నొప్పుల బాధ ఈశ్వరా 

పురిటి నొప్పుల బాధ ఈశ్వరా 

నీ పార్వతిని అడగరా శంకరా 

తల్లిగా పార్వతికి ఒక నీతినా 

తల్లిగా పార్వతికి ఒక నీతినా 

ఈ తల్లి గుండెమీద చితిమంటనా ॥రాతిబొమ్మల్లో॥ 


అంటూ శివుడుమీద పాట రాసి మెప్పించారు. తెలంగాణ ఉద్యమంలో 
అమరవీరులను స్మరిస్తూ రాసిన పాటను ఆర్‌.నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన 
“పోరు తెలంగాణ సినిమా లో వాడుకున్నారు. ఈ పాటకు 2011లో నంది అవార్డు 
కూడా వచ్చింది. దీంతో పాటు “మా ఊరి పునాది రాళ్లు అనే జానపద పాటలకు 
దాశరథి అవార్డును అందుకున్నారు. ఇది జానపద పాటైనా ప్రజాదరణ పొందింది. 


మిట్టపల్లికి బాగా పేరు తీసుకొచ్చిన పాట V6 టివి చానెల్‌ లో వచ్చిన ఈ 
పాట.. 


ఇసక తిన్నెలలో గౌరమ్మ... 
తొలి ఇలవేల్పు నీవమ్మ.. 
పువ్వు పురుడు పోసిన జన్మ.. 
బతుకు ప్రథాతవే బతుకమ్మ.. 
అల్లిపూలు అందాలు రవికలట 
తామరలే నీ తనువు చేరేనట.. 


నన్ను గన్న తల్లి నా జన్మభూమి.. 

నిన్ను మించి దైవం మాకున్నదేమి.. 

తాతా తండ్రుల నుంచి మమ్ము కాచేతల్లి 

నీ రుణమును ఎట్లా తీర్చుకోమే నేలతల్లి 
తల్లి నీ పాలధారలే.. రేగడిలో పారే నీరై 

నీ గుండెల గదిలో గనులే తరతరాల సిరులై 
జననీ జననీ జననీ జై తెలంగాణ 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నీవంటి తల్లి లేదే జగతిలోన 
కంటిపాపలోన మా ఎస్టీపిసీ 

నీ ఒంటి మీద పొంగే నవధ్యాన్యరాసి 
మమ్ముగన్న తల్లి మా జన్మభూమి.. 
నిన్ను మించి దైవం మాకు ఉన్నదేమి.. 


అందాల అడవుల నిలయం.. 

నీవేలే అక్షరాలయం. 

మహానీయులు నడిచిన భువనం 

తరతరాలకు ఓ నిదర్శనం 

కాలోజీ కవితలవుతాం.. 

దాశరథి పద్యాలవుతాం.. 

పోతనలో భావాలవుతాం.. 

సోమనకి స్నేహితులవుతాం.. 

గమ్యం ముద్దాడి వస్తం.. (జననీ జననీ) 


శిలలోన సప్తస్వరాగం 

సిగలో త్రివేణి సంగమం 
కరుణామయి మేరీ కోవెల 
భాగ్యనగరమే గుండెకాయ 
అయిలమ్మ అడుగులం అవుతాం... 
రుద్రమ్మ రూపులవుతాం.. 
సర్వాయి స్వప్నాలవుతాం 
కొమురంభీం వారసులవుతాం.. 
కోరిక నేరవేర్చుకుంటాం.. 


దీంతో బతుకమ్మ పాటలకు కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. 2013లో V6 తో 
ప్రారంభం అయినా ఆయన బతుకమ్మల పాటల ప్రస్థానం ఆ తర్వాత నిరాటంకంగా 
కొనసాగుతుంది. 


ఆ సింగిడిలో రంగులేనే దూసి తెచ్చి 
తెల్ల చంద్రుడులో వెన్నెలలే తీసుకొచ్చి 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం a 


పచ్చితంగేడుతో గుమ్మాడి పూలుచేర్చి 

బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి 

ఆడబిడ్డల అరచేతులనే ఊయలకట్టి 

వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకొచ్చి 

పువ్వులనే పూజించే పండుగ తెచ్చే 

ఆ.. నీటి మీద నిలిచి.. 

తామరలు కళ్లు తెరిచే 

ఏటిగట్టు మీద పూలెన్నోనిన్ను పిలిచే 

అందాల బతుకమ్మ రావే.. 

తెలంగాణలో పుట్టి 

పూల పల్లకి ఎక్కి 

లోకమంతా తిరిగే.. వటే 

పాల సంద్రం పూలే.. 

పూల సంద్రాలయ్యి.. 

నిన్ను అభిషేకించే... నే 

అంటూ మైక్‌ టివి కోసం రాసిన పాటలో తెలంగాణ బతుకమ్మ వైభవాన్ని 
ఆవిష్కరించారు. బతుకమ్మ చరిత్రను తెలియజేశారు. తెలంగాణ బతుకమ్మకు ప్రపంచ 
వ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన పాటలెన్నింటినో రాసాడు మిట్టపల్లి. 


మిట్టపల్లి సురేందర్‌ 20సినిమాల్లో 50 పాటలకు పైగా రాసారు. ఆయనకు 
మెలోడి సాంగ్స్‌ రాయడమే ఇష్టమంటాడు. దానికి కారణం వేటూరి, చంద్రబోస్‌, 
కందికొండ లాంటి వారి పాటల (పేరణే ఆయన్ను మెలోడి పాటలు రాయడానికి 
ప్రేరేపించిందంటారు. 


ఆయనకు గేయ సాహిత్యం కాకుండా ఇతర సాహిత్యం అంటే ఎంతో అభిరుచి 
ఉంది. రాహుల్‌ సాంకృత్యాయన్‌ రాసిన “ఓల్లా నుంచి గంగాదాకి, సినారె రాసిన 
“విశ్వంభర లాంటి పుస్తకాలు ఆయనకు ఎక్కువ ఇష్టం. మంచి సినిమా పాటల 
రచయితగా తన పేరు నిలబడితే చాలు అని తన ఆకాంక్షను నెరవేర్చుకోవాలని 
నిరంతరం (శ్రద్ధగా పనిచేస్తుంటారు. ఆయన పాటలో ఆలోచన ఉంటుంది. ఆవేదన 
ఉంటుంది. అందుకే ఆయన పాటను సన్నివేశం కోసం కాకుండా సమాజంలో మార్చు 
కోసం రాస్తుంటాడు.. 

కలల ప్రపంచం.. కల్లోల ప్రపంచం.. కౌగిలిలో పడి నడుస్తుంది నేటి ప్రపంచం” 
అంటూ సోషల్‌ మీడియా మీద రాసిన పాట ప్రాచూర్యం పొందింది. అదేవిధంగా 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


“గువ్వా గోరింక” చిత్రం కోసం తినగా తినగా అంటూ” రాసిన పాట 
సూపర్‌హిట్టయ్యింది. హిట్‌ఆయన రాసిన ప్రతి పాట ప్రజల నాలుకల మీద 
నానుతుంది. రాతిబొమ్మల్లోనా, దైర్యం సినిమాలోని బైపీసి బద్మాష్‌ పోరి, V6 జనని 
జనని పాట, మైక్‌ టి.వి బతుకమ్మ పాట సురేందర్‌ కు ఎనలేని పేరు తీసుకొచ్చాయి. 
మారుమూల గ్రామం, మధ్య తరగతి కుటుంబం నుంది వచ్చిన మిట్టపల్లికి తెలంగాణ 
పల్లె జీవన విధానం ఎంతో తెలుసు అందుకే మిట్టపల్లి సాహిత్యంలో ఆ తడి, స్పృహ 
వుంటుంది. ఇలాంటి అరుదైన రచయిత తెలంగాణ సినీగేయసాహిత్య సాగరంలోకి 
ప్రవేశించి కొత్త సాహితీ కెరటాలను సృష్టిస్తున్నారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


PN 





స్త్రీకి హృదయం ఉంది అనుభవాన్నివ్వు 

స్త్రీకి మెదడు ఉంది ఆలోచననివ్వు 

స్త్రీకి శరీరం ఉంది వ్యాయామమాన్నివ్వు 

అని జీవితాంతం స్రీ స్వేచ్చ, అభివృద్ధి, 
సమానత్వం కోసం తపనపడ్డ గుడిపాటి వెంకటా 
చలం గారి కలలకు శ్రేష్ట ఓ సజీవ రూపంగా 
కనిపిస్తుంది. సినిగేయ రచనలో ఇది ఓ కొత్త 
అధ్యాయం. 

1932 నుండి నేటివరకు తెలుగు సినీగేయ 
సాహిత్యంలో రచనలు చేస్తున్నది పురుషులే. స్త్రీలు 
గేయరచనారంగంలోకి రాకపోవడం ఒకింత 
ఆశ్చర్యపడాల్సి విషయమే. ఇలాంటి సామాజిక 
సంక్లిష్ట సందర్భంలో సాహసంతో 80యేళ్ల 
న్గబ్దతను నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టి సినీగేయ 
రచనకు శ్రీకారం చుట్టిన శ్రేష్ట కొత్త చరిత్రను 
అక్షర బద్దం చేశారు. తెలుగులో, తెలంగాణలో 
తొలి సినీగేయ రచయిత్రిగా చరిత్ర పుటల్లోకి 
ఎక్కారు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


శ్రేష్ట మొదటి సినిమాకే (ఒక రొమాంటిక్‌ కైమ్‌ కథ 2012, సంగీతం ప్రవీణ్‌ 
ఇమ్మడి) అన్ని పాటలు రాసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. సృజనాత్మకత 
వుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు అని రుజువు చేశారు. 

మధురమే ఈ క్షణం (అర్జున్‌రెడ్డి) ఎన్నో ఎన్నో భావాలే (యుద్ధంశరణం) 
గుండెలోన నిండుకున్న (అర్జున్‌రెడ్డి) లాంటి పాటలు రాసి ప్రణయంలోని సున్నితమైన 
కోణాలను ఆవిష్కరించారు. 


శ్రేష్ట కరీంనగర్‌ జిల్లా మంచిర్యాలలో 1986 ఆగస్టు 80న చంద్రకళ, 
జాన్‌శామ్యూయేల్‌వెస్తీలకు జన్మించారు. తాతవెంకటకిషన్‌ మంచి గాయకుడు. తండ్రి 
వ్యాపారంలో, తల్లి ఉద్యోగంలో ఉండడంతో శ్రేష్ట ఎక్కువగా తాతయ్య దగ్గరే పెరిగింది. 
సహాజంగా ఆయన గాయకుడు కావడంతో... ఆమెకు కూడా పాడడం, రాయడం 
నేర్పించారు... బీకాం, ఎల్‌ఎల్‌బీ చేసిన తాను పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి (దర్శకుడు) 
ప్రవీణ్‌ యిమ్మడి (సంగీత దర్శకుడు) పరిచయంతో “ఒక రొమాంటిక్‌ కైం కథి 
సినిమాలో పాటలు రాసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. 

ఏంటో మరి ఈ అల్లరి గుండెల్లో పుట్టే లాహిరి 

వింటే మరి నీ సంగతి చూపులో దోచావే మది.. 

ఈ మాయలో ఈ మత్తులో మైమరిచిపోయా నేనేంటోనని.. 

ఈ హాయిలో నీ ప్రేమలో నేమురిసిపోయా అసలెంటో ఇది.. 


॥ఏంటో మరి॥ 


అంటూ (ప్రేమగీతం రాశారు. ఈ సినిమాలోని పాటలకు “సినిమా మహిళా 
అవార్డు వచ్చింది. ఇలా ఈ అవార్డు అందుకున్న మొదటి మహిళ రచయిత్రి శ్రేష్ట 
“ఒక రొమాంటిక్‌ (క్రైం కథి సినిమాలో అన్ని పాటలను ఆమే రాసి అందరిని 
ఆశ్యర్యపరిచారు. 
“పెళ్లి చూపులు” సినిమాతో గ్రేష్ట'కు మంచి పేరొచ్చింది. 

చినుకు తాకే జడిలో.. 

చిగురు తొడిగే చెలిమే 

విరసే హరివిల్లులే.. 

ఎదుట నిలిచే నిజమే 

కలలు పంచే తీరే 

చెలికి చిరునవ్వులే 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


మునుపు కనుగొనని ఆనందమేదో 

కలిగే నాలోనా.. ఈవేళనే 

ఎగిసి ఉప్పాంగి.. ఊహల్లో మునిగి ఉన్నాలే... 

పలకరించే ఆశే.. పరవసాన్ని పెంచే చిలిపి కేరింతలా.. 

కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదేలా 

నాలో నేదాగేనే నిదురించు నన్నె. 

తట్టి లేపింది నీవే సుమ.. 

ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా. (పెళ్లి చూపులు-2016) 
అంటూ పెళ్లి చూపులు సినిమాలో ప్రేమ గీతం రాశారు. 

అర్జున్‌ రెడ్డి సినిమాలో... 

మధురమే ఈ క్షణమే.. ఓ చెలి 

మధురమే ఈ క్షణమే.. 

మధురమే వీక్షణమే ఓ చెలి 

మధురమే వీక్షణమే 

మధురమే లాలసయే 

మధురం లాలనయే 

మధురం లాహిరిలే 

మధురం లాలితమే 

మధుపవనం వీచి (2) 


పరువమే మమైరిపించిందిలే (అర్జున్‌ రెడ్డి-2017) 


అంటూ మధురమైన పాటను రాశారు. ఇదే సినిమాలో మరో అద్భుతమైన 
కైమాక్స్‌ పాట రాశారు. 


గుండెలోన నిండుకున్నా నీ గురుతులేగ ఊపిరయ్యే... 
ఇన్నాళ్లూ కళ్లలోన నింపుకున్నా నీ రూపమేగా ఊరటయ్య... 
ఇన్నాళ్లూ... చెప్పని చెప్పని మనసు తాళలేదని నీ దూరమే.. 
తప్పని తప్పని తాపమే తీరని ఈనాడే.. 

గుండెలోన నిండుకున్నా నీ గురుతులేగ ఊపిరయ్యే 
ఇన్నాళ్లూ... నీఅడుగులోన అడుగు కలిపే ప్రాణమే మురవని 
నా... అణువు అణువు నిన్ను చేరి తనివి తీరనీ.. 

ఏ... దారి మలుపులోను ఇంక వీడనే వీడని.. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నీ... లోని నీడ నేను లాగా నన్ను మరని 

తిమిరం తెర తొలిగిపోయి వెలిగే నవ ఉదయాలు 

ప్రాణం చేయి జారి మళ్లీ చేరగా తన తీరాన్నీ... 

కమ్మనైనా ఓ హాయి వానా కురువగా ఇలా చిరు నవ్వులోనా.. 
గుండెలోన నిండుకున్న ఊసులన్నీ చెప్పుకోగా ఈనాడు.. 
కళ్లలోన దాచుకున్న పేమనంత చూపుకోగా ఈనాడు.. 
ఆగని ఆగని ఆదమరుపులే కదా ఇకా అన్నీ.. 

దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ. 

గుండెలోన నిండుకున్న (పేమనంత చూపుకోగా ఈ నాడు.. 
పరవశం పరవశం అవ్వనీ మనవశం 

చిలకరించు నవ్వులో మునిగి ఈ జగం 

చెరిసగం చెరిసగం అవ్వగా ఓ సుమం 

పలకరించు ఆశలే హృదయ నందనం 

అలలే జోలలను పాడి.. అలుపే మరిచేనే 

కలలే నీ ఒడిన వాలి నిజమై మెరిసేనే 

అల్లుతున్న హరివిల్లులోన అందుకోగా స్వర్గసీమ 

గుండెలోన నిండుకున్నా ప్రేమనంత చూపుకోగా ఈ నాడు.. 
ఆగనే ఆగని ఆదమరుపులే కదా ఇకా అన్నీ.. 

దూరమే అననీ కౌగిలింతలే కదా ఇక అన్నీ. 

గుండెలోన నిండుకున్న పీమనంత చూపుకోగా ఈ నాడు.. 


(అర్జున్‌ రెడ్డి-2017) 


అంటూ అద్భుతమైన పాట రాసింది. పై పాటలో ఒక మహిళ మనస్తత్వం 
ఎలా ఉంటుంది. తను ఓ వ్యక్తిని ప్రేమిస్తే ఎంత ఉన్నతంగా, గాఢంగా (ప్రేమిస్తుంది 
అనే ఆలోచనలకు ప్రతిరూపంలా అనిపిస్తుంది. 


(శ్రేష్ట రాసిన మరికొన్ని ఆణిముత్యాల్లాంటి పాటలు: 


ఒక రొమాంటిక్‌ కైం కథ : అన్ని పాటలు 

కో అంటే కోటి : ఓ మధురమే, బంగారు కొండ 
జబర్ధస్త్‌ : అరేరే అరేరే 

కోరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌ ; మాయ ఓ మాయా 

పెళ్లి చూపులు : మెరిసే మెరిసే 

యుద్ధం శరణం : ఎన్నో ఎన్నో భావాలయ్యే.. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 4 


శ్రేష్ట రాసిన ప్రతి పాట ఓ ఆణిముత్యమే. ఓ అద్భుతమే. అక్షర రూపం దాల్చిన 
ఆ భావం మన మనసుకు తాకి సేద తీరుస్తుంది. పేమ, విరహం బాధ సంతోషం 
ఏ భావమైన గాని తన కలం నుంచి మధురంగా జాలువారుతాయి. నేడు ఎంతో 
మందికి ఆమె ఒక ఆదర్శం. ఆమె మన తెలంగాణలో పుట్టడం తెలంగాణకు 
గర్వకారణం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రచయిత్రిగా సంచలనం క్రియేట్‌ 
చేశారు ్రేష్ట. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే 'మై కాలేజ్‌ లైఫ్‌” పేరుతో ఒక కవితా 
సంపుటిని తీసుకొచ్చింది. (శ్రీశ్రీ కవితలు అంటే బాగా ఇష్టపడే శ్రేష్ట. సామాజిక 
రుగ్మతల మీద కవితలు రాస్తుంటుంది. ఆమెను ఆదర్శంగా తీసుకుని మరెంతో 
మంది సినిమా, రచన రంగంలోకి రావాలని ఆశిద్దాం. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


కృష్ణకాంత్‌ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





తెలంగాణ సినీగేయ వినీలాకాశంలో 
కృష్ణకాంత్‌ది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన 
పాటలు (ప్రేక్షకులు మళ్లీ మళ్లీ పాడుకునేలా 
ఉంటాయి. చిన్న చిన్న పదాలతో పాటలు 
రాయడం ఆయన శైలి. “వద్దంటే తిరిగేటి భూమి 
మీదొట్టు.. నా ప్రాణం తిరిగే ఇక నీ చుట్టూ... 
అంటూ ప్రియుడు ప్రియురాలికి మాటిచ్చేలా 
రాసినా.. “ఇట్స్‌ మై లగ్ధంటైం” అని ఒక అమ్మాయి 
సంతోషంతో పాడినా, జారిపోతే రాతిరి రహ 
దారుల్లో... మూనై రానా మఫ్టీలో అని రాసినా.. 
“మహాను భావుదేవేరా”.. అని రాసినా ఆయన 
రచనలో ఓ విలక్షణత కనిపిస్తుంది. 

“నా పరిచయం.. నీకేలే అదృష్టం.. నా 
పనితనం.. అబ్బో చాల కష్టం.. ఒక్కో క్షణం.. 
ఓ తీపి జ్ఞాపకం.. ప్రాయం కోరే మోహం”.. 
(దోచేయ్‌) అంటూ తన పాటలోని సాహిత్యం 
ట్రెండీగా వుంటుంది. ఆయన కలం నుంచి 
జాలువారిన చాలా మెలోడి పాటలు ప్రేక్షకులను 
హత్తుకున్నాయి. ప్రేమగీతాలు చాలా రాశారు. 


“వన్‌వే నాదారి.. ఎదురింకా ఏది..? బ్రేకంటూ లేని రన్‌ వే సవారి” (దోచేయ్‌) అని 
చిలిపిగా రాస్తారు. 


కృష్ణకాంత్‌ నల్లగొండ జిల్లా సూర్యపేటలో 1980 జనవరి 10న గుండగాని 
పిచ్చమ్మా, వెంకటరాములుకు జన్మించారు. పూర్తి పేరు గుండగాని కృష్ణకాంత్‌. ఆయన 
సహచరి పేరు హిమబిందు. వీరికి హృది (కూతురు), హృషిత్‌ (కొడుకు) అనే ఇద్దరు 
పిల్లలు ఉన్నారు. ఆయన కలం పేరు కెకె. ఎంబీఏను పూర్తి చేసిన కెకె.. అందాల 
రాక్షసి సినిమాలో మొదటి పాటను రాసారు. ఆ పాటతో తెలుగు సినీగేయ రచయితగా 
తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. “అందాల రాక్షసి” సినిమాలో.. 

వెన్నెంటే ఉంటున్న కడదాకా వస్తున్నా నా ప్రాణం నీదన్న ప్రేమా... 

నీ నవ్వుల మైకానా నేనేపుడో పడిపోయా తప్పంతా నీదేగా ప్రేమా... 

అరకొరగా సరిపోనా కసరకలా సరే పోనా 

కోపంగా చూస్తున్న నీ నవ్వై నేరానా 

బస్సెక్కి నెరజాన ఆంఖే దిల్‌ మే బస్‌ జాన 
చరణం 1: 

మిస్‌ అయ్యిన మిస్సైల్‌ లాగ నా పై ఫైర్‌ ఏల 

అటు ఇటు ఎటు పరిగెడుతున్నా వెను తిరిగితే నేనే ఉన్నా 

అలుపు ఎరగని సూర్యున్ని నేనే నాతో పంతాల 

పారిపోతే నువ్వు డే టైముల్లో ఉన్నట్టే లే నా ఒల్లో 

జారిపోతే రాతిరి రహదారుల్లో మూనై రానా మష్టీ లో 

కదిలించే నిదురవనా బాదించే హాయినవనా కలబడితే గెలుపవనా 

విసురుగా నన్నే విసిరేసినా 

నను తరిమే తరమవున నిను తడిమే తరమవనా 
చరణం 2: 

చుక్కల్లో దాక్కున్న నీ పక్కన నేనున్నా ఉరికే నది ఎటు చూస్తున్న నే లేనా 

ఊ అంటే నిజమౌత కాదంటే కలనౌత వద్దన్నా ఎదురౌత లేమ్మా 

స్వర్గంలో నేనుంట నీకోసం చూస్తుంటా 

మొదలైన మరుజన్మ మారదులే నీకర్మ... (అందాల రాక్షసి-2012) 

అంటూ అందాల రాక్షసి సినిమాలో ఓ టీజింగ్‌ గీతం రాసారు. అన్ని పాటల్లాగా 
కాకుండా ఈ పాటలో చరణాలు ఏం లేకుండా రాసారు. మొదటి పాటనే ఒక 
ప్రయోగాత్మకంగా రాసారు. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


ఆ తర్వాత ఎన్నో మంచి పాటలను రాసారు. కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంలో 
అన్ని పాటలను కృష్ణకాంత్‌ రాసాడు. ఈ సినిమాలోని పాట... 


నువ్వంటే నా నవ్వూ.. నేనంటేనే నువ్వూ 
నువ్వంటూ నేనంటూ లేమనీ... 
బెనంటూ మాటివ్వూ.. నిజమంటూనే నువ్వూ 
నే రాని దూరాలే నువ్‌ పోననీ... 
ఎటు ఉన్నా నీ నడకా.. వస్తాగా నీ వెనకా 
దగ్గరగా రానీను దూరమే... 
నే వేసే ప్రతి అడుగూ 
ఎక్కడికో నువ్వడుగూ 
నిలుచున్నా నీ వైపే చేరేనులే 
నీ అడుగేమో పడి నేల గుడి ఐనదే 
నీ చూపేమో సడి లేని ఉరుమైనదే 
నువ్వు ఆకాశం.. నేను నీ కోసం 
తడిసిపోదామా ఈ వానలో.. 
ఈ చినుకూ ఆ మేఘం విడిపోవసలే 
సూర్యుడితో జతకట్టే ఒకటౌతాయే 
నీడల్లో నలుపల్లే 
మల్లెల్లో తెలుపల్లే 
ఈ భూవికే వెలుగిచ్చే వరమే ఈ (ప్రేమ.. (కృష్ణగాడివీరప్రేమగాధ-2016) 
అంటూ అద్భుతమైన పాటను రాసారు. పై పాటలో అన్ని తెలుగు పదాలే 
మనకు కనిపిస్తాయి. ఎక్కడ వేరే భాషా పదం ఉండదు. (ప్రేమికులు... నీకు నేనున్నాను 
అనే భరోసను ఇచ్చే సందర్భంలో వస్తుంది ఈ గీతం. కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంలో 
కృష్ణకాంత్‌ అన్ని పాటలను రాసాడు. ఈ సినిమాతో సింగిల్‌ కార్డు వేసుకున్నాడు. 
అలాగే మహానుభావుడు సినిమాలోని పాట... 
పల్లవి: 
మహానుభావుడవేరా 
నువ్వే నా మహానుభావుడవేరా ॥2॥ 
అడగందే గాలైనా తగలొద్దు అంటూనే 


అతి ప్రేమ చూపేటి అలవాడు నీదేరా ॥మహానుభావుడవేరా॥ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


చరణం: 


కనులని కడిగే కలగను వాడే 

చినుకునైనా వడగడుతాడే 

అడుగుకు ముందే తుడుచును నేలే 

కదిపితే కాలు పరుచును పూలే 

మునుగేసే ముత్యానివో 

మరకుంటే మారేడు మణిపూసా మా రేడూ 

మచ్చనలే లేనోడు.. చందురుడే మావాడు 

(మహానుభావుడు-2017) 

అతి శుభ్రంగా ఉండే కథానాయకుడిని పరిచయం చేసే పాటను చక్కగా రాసాడు. 


సొగ్గాడు చిన్నినాయన సినిమాలో.. 
అద్దిరబన్నా... 
అద్దిరబన్నా... 
పట్టు పట్టు పడుచులంతా చుట్టుముట్టు.. 
మన్మథుడే వచ్చినట్టు 
మంత్రమేసి లాగినట్టు 
దోరమీస కట్టు.. అరే తెల్ల పంచెకట్టు... వీని చూపే కనికట్టు. 
కన్నెపిల్ల పడకపోతే ఒట్టు.. nn (సొగ్గాడే చిన్నినాయన-2016) 
అంటూ రాసారు.. 
అసుర సినిమాలోని.. 
పేరు తెలియని ఈ అల్లరి ప్రేమనేనా.. 
రూపమెరగని ఈ అలజడి రేపుతున్నా.. 
మనసే వినదే నిజమే ఎంత వద్దంటున్నా. (అసుర-2015) 
అంటూ రాసారు. ప్రేమ ఇష్క్‌ కాదల్‌ సినిమాలోని. 
ఏమూలో దాగున్నా రాగాలే సాగేలా 
ఊపిర్లే ఊదావే గాలుల్లోనే 
ఏ పూలా తీగల్లో మూగావో లాగావో 
ఊహల్లో ఊరేగే దారుల్లోనే 
అదోలా మారేలా ఎదా ఏదోలా తేలేరా 
మదేదో చేరేనా సదా నీ తోడే కోరే... (ప్రేమ ఇష్క్‌ కాదల్‌-2013) 


అంటూ (ప్రేమ ఇష్క్‌ కాదల్‌ సినిమాలో ఆకర్షించె పదాలతో పాటను రాసాడు. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


పై పాటలోనే “నీ జన్మకే నా జన్మేజతే.. ఉంటాను నే నీలోనే... నీ నీడకే నేనో జాడగా 
వెంటాడనా కాలాన్ను”.. అంటూ రాసిన పదాలు సాహిత్యప్రియులు ఎప్పటికి 
మరిచిపోలేరు. 


లై సినిమాలో లగ్గం టైం పాటను రాసాడు... 
ఏడమ్మ ఏడే... ఏడేడే వరుడేడే.. 
రామయ్యకైనా నువ్వులే వరమే... 
సీత కోరదు జింక 
ఎప్పుడు వెళ్లదు లంక..? 
ఆపుతారా మీరు 
అసలు మ్యాటర్‌ వేరు 
పైకి జానకి టైపు 
పెద్ద తాటకి డూపు 
చూసి రామ్మనకింకా.. 
కాల్చి వచ్చును లంక.. 
తగదు లేరా పోరు బోరు.. బోరు... 
పదరా చూపాలి ఇంక హోరు జోరు.. 


ఇట్స్‌ మై లగ్గం టైం.. 

ఇట్స్‌ మై లగ్గం టైం.. 

సే వన్‌ మోర్‌ టైం.. 

ఇట్స్‌ మై లగ్గం టైం.. 

అంటూ రాసినా ఈ పాట... ప్రేక్షకులు మళ్లీ మళ్లీ పాడుకునేలా ఉంది. 

సినీ గేయ రచయితగా కృష్ణకాంత్‌ రాసిన మరికొన్ని ఆణిముత్యాల్లాంటి పాటలు: 


జిల్‌ - ఏమైందీ ఈ వేళా 

అసుర - సుకుమారి 

కుమారి 21 - బేబిఐనో 

భలే మంచి రోజు - మిల మిల 

జెంటిల్‌ మెన్‌ - సాటర్‌ డే నైట్‌ ఫివర్‌ 

మిస్టర్‌ - అన్ని పాటలు (సింగిల్‌ కార్డు) 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం (| 


లె - మిస్‌ సన్‌ పైన్‌ 

మహానుభావుడు - కిస్‌ మీ బేబీ, మై లవ్‌ ఈజ్‌ బ్యాక్‌ 

జవాన్‌ - దేశభక్తి పాట... 

నెక్ట్‌ నువ్వే - అలా మేడ మీద.. 

ఇలా అద్భుతమైన పాటలు రాసి (ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు కృష్ణకాంత్‌. 
ఆయనకు చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఆయనకు భీథీ కవిత్వం 
అంటే ఎంతో మక్కువ. సినిమా గేయ రచయితల్లో ఆయనను బాగా ప్రభావితం 
చేసినవారు వేటూరి సుందరామ్మూర్తి, సిరివెన్నెల సీతరామశాస్త్రి. సినిమాల్లో తమన్‌ 
తనకు చాలా ప్రోత్సహమిచ్చారని చెప్తాడు కృష్ణకాంత్‌. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


కాసర్ల శ్యామ్‌ 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 





తెలంగాణ పదాలతో సినిమా పాటలను 
రాసిన రచయిత కాసర్ల శ్యామ్‌. 'నీలపూరి గాజుల 
ఓ నీలవేణి నేను బోత బయలెల్లిపోత.. బాంచన్‌ 
నీ కాళ్లు మొక్కి సచ్చిపోత అంటూ రాసిన 
శ్యామ్‌ది భిన్నమైనశైలి. “టాక్సివాలా అంటూ” 
సుప్రీమ్‌ సినిమా టైటిల్‌ సాంగ్‌ రాసిన రాజాది 
గ్రేట్‌ "అంటూ టైటిల్‌ సాంగ్‌ రాసిన అది ఆయన 
తప్ప మరొకరు రాయలేరు. కొత్త శైలిలో పాటలు 
రాసి తనకంటూ ఒక మార్క్‌ని క్రియేట్‌ చేసుకుని 
రచన కొనసాగిస్తున్న కవి కాసర్ల శ్యామ్‌. జాన 
పదంలో యం.ఫిల్‌ చేసిన కాసర్లకు.. ఆ 
పదాలతోనే జనాలను కట్టిపడేసే పాటలను 
రాసాడు. 

మహాత్మ సినిమాలోని 'నీలపూరి గాజుల 
ఓ నీలవేణి అన్న పాటతో సినీ రంగానికి పరిచ 
యం అయిన కాసర్ల శ్యామ్‌ జానపద గాయ 
కుడు. జానపద సాహిత్యంలో అందెవేసిన చేయి. 
1974 లో జూన్‌ 25న మాధవి, మధుసూదన 
రావులకు కాసర్ల శ్యామ్‌ జన్మించాడు. ఎమ్‌.ఎ 
పాలిటిక్స్‌ చదివిన కాసర్ల శ్యామ్‌ తన మనసుకు 


నచ్చిన ఫోక్‌ ఆర్ట్స్‌ మీద తెలుగు విశ్వవిద్యాలయంలో ఎమ్‌.ఫిల్‌ కూడా చేశాడు. 
తెలంగాణ శైలిలో పాటలు రాయడంలో తిరుగులేని మణిపూసగా నిలిచినవాడు శ్యామ్‌. 
అందుకే... 


అదర నా గుండెలదర 

నిదుర కంటికి రాదూ.. 
మదుర వెన్నెల గాసెను కదరా 
ఈ సిన్నదొస్తే 

పగలు వెన్నెల గాసెను గదరా... 


బొమ్మోలె ఉన్నదిరా పోరి 

బొంబొంబాటు గుందిరా నారి 

లడ్లోలె ఉన్నదిర గోరి 

లై లైలప్ప బుగ్గల్లి ప్యారి (2) 
ఏడికెల్లి ఊడిబడ్డదీ మిస్సు 

దీని నవ్వుతోనే ఎలిగిపోయే యుఎస్సు 
నడుమును జూత్తే అరెరెరె.. 

నడుమును జూత్తె నయగర ఫాల్స్‌ 

నేను బోత బయలెల్లిపోత 

ఒక్కసారి ముట్టుకొని సచ్చిపోత.... సచ్చిపోత 
నేను బోత బయలెల్లిపోత 

బాంచన్‌ నీ కాళ్లు మొక్కి సచ్చిపోత... సచ్చిపోత 
ట్రంపెట్‌ అల్లి ఒంపులున్న పోరి 

ట్రంప్‌ లెక్క సంపుతుందిరో నారి 

ర్యాంపు వాక్‌ చేసుకుంటు గోరి 

స్టాంపు గుద్దినాది గుండెమీద ప్యారి 


అందగత్తె ఎవ్వరంటే వయ్యారి పిల్ల 

నీ ఒక్క పేరె కనబడ్డదె గూగుల్‌ ల 

నువ్వు ఆగి ఒళ్లు ఇరుసుకుంటే వయ్యారి పిల్ల 
నాకు బొక్కలిరిగినట్టుందె రెండు పక్కల 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


నువ్వ లిప్పునట్ల గొరుకుతుంటే వయ్యారిపిల్ల 

నిప్పు ఎట్టా పుట్టె తెలిసినాది నాకియ్యాల 

నీ తోవకడ్డమొస్త నేను వయ్యారి పిల్ల 

నన్నుపండబెట్టి తొక్కిపోవే చౌరస్తల 

సుక్కలెక్క సక్కగుంది పోరి 

దీని సెమట సుక్క సెంటు నాకు వారి.. .. అర్రై.. 

నన్నుగాని ఒప్పుకుంటే గోరి 

నా స్మిన్ను ఒలిచి గుట్టిస్తసారీ ॥బొమ్మోలె॥ 


నీ కొంటె సూపు తాకితెనె వయ్యారి పిల్ల 
ముని తేలినట్టు ఉంటదే కాసి గంగల 

నీ ఒంటి గాలి సోకితేనే వయ్యారి పిల్ల 
సచ్చిపోయి నేను పుడతనె మల్లా మల్లా.. 
గ్రీన్‌ సిగ్నల్‌ ఇయ్యరాదె వయ్యారి పిల్ల 
గ్రీన్‌ కార్డ్‌ తెచ్చుకుంటనె తెల్లారికల్ల 

ఓ మంచి రోజు చూసి రావె వయ్యారి పిల్ల 
(ఫ్రెంచ్‌ వైన్‌ లెక్క దాచుకుం న గుండెల 


వైట్‌ హౌసు వన్నెలున్న పోరి 

లైట్‌ హౌస్‌ లెక్క సూపరాదె దారి... 

అరెరెరెరె.. 

రైట్‌ హాండ్‌ పట్టుకుంటే గోరి 

నీకు డిస్ని లాండు రాసిస్త పారి ॥బొమ్మోలె॥ 

(లై- 2017) 

లాంటి పాట రాసాడు. పక్కా ఫోక్‌ సాంగ్‌ లా కనిపించే ఈ పాటలో అన్ని 
మనకు తెలిసిన పదాలే. తెలంగాణ పదాలే ఎక్కువగా ఉన్నాయి. కాసర్ల శ్యామ్‌ 
బాలల అకాడమీ వరంగల్‌ లో నిర్వహించిన జానపద నృత్యాలను రూపొందించడంతో 
వెలుగులోకి వచ్చారు. దీనికి శ్యామ్‌ గీతాలే దోహదం చేసాయి. సాంస్కృతిక విభాగాల్లో 
కాసర్ల శ్యామ్‌ బాలల హక్కుల కోసం, బాలకార్మిక నిరోధ చట్టాల కోసం, ఎయిడ్స్‌ 
నిర్మూలన కోసం, గర్ల్‌ వైల్డ్‌ అభివద్ధి కోసం నాటకాలు, నాటికలు న ల్రత్యాలు 
లాంటి ఎన్నో ప్రక్రియలను నిర్మించాడు. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం క్ష 


ఇన్నింటిని చూచిన సినీ జగత్తు కాసర్లశ్యామ్‌ ప్రతిభ. ప్రపంచానికి తెలియాలని 
అనుకొంది. అందుకే సాయి కార్తిక్‌, మణిశర్మ ప్రోత్సహిస్తూ సినీగేయాలను రాయించారు. 
అలా వారి ప్రోత్సహంతో సినీ ఇండట్టిలో అడుగు పెట్టిన శ్యామ్‌ తనదైన బాణీలో 
పాటలు రాసి తన సత్తాను చాటుకున్నాడు. 


నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవెణి 

నువ్వు లంగ ఓని వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి 
నడుము చూస్తే కందిరీగ.. నడకచూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలికా 
నీకళ్లుజూసి నీపళ్లుజూసి కలిగెనమ్మ ఏదో కోరిక  ॥నీలపూరి గాజుల! 
నల్ల నల్లాని నీ కురులు దువ్వి తెల్ల తెల్లాని మల్లెలు తురిమి 

చేమంతి పూలు పెట్టుకోని నీ పెయ్యంత సెంటు పూసుకోని 

ఒళ్లంత తిప్పుకుంటూ వయ్యారంగా పోతు ఉంటే 

నిలువదాయే నాప్రాణమే ॥నీలపూరి గాజుల! 

నీ చూపుల్లో ఉంది మత్తు సూది నా గుండెల్లో గుచ్చుకున్నాది 

నీ మాటల్లో తుపాకి తూట అబ్బ జారిపోయేనమ్మ నీ పైట 

నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైతి 

ఒక్కసారి తిరిగి చూడవే.. ॥నీలపూరి గాజుల! (మహాత్మ-2009) 


అంటూ మహాత్మ సినిమాలో రాసిన పాటతో కాసర్ల శ్యాం కు మంచి పేరొచ్చింది. 
ఈ పాటే ఆయన్ను సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టేలా చేసింది. శ్యామ్‌ కలం నుంచి 
బోనాలు, సమ్మక్కా సారక్క కొమురెల్లి మల్లన్న అన్నారం షరిఫ్‌ లాంటి తెలంగాణలో 
ఉన్న జాతర్ల పాటలతో ' తెలంగాణ జాత్రాస్‌ పేరుతో వచ్చిన పాటలు మంచి ప్రసిద్ధి 
కెక్ళాయి. ఆదిత్య, సుప్రీం, టీ సిరీస్‌ వంటి ప్రముఖ సంగీత సంస్థలు ఆయన్ను 
గుర్తించి పాటలు రాయించుకుని ఎంతో ప్రోత్సహించాయి. 

ఇన్ని పాటలు రాసిన శ్యామ్‌ ను మీకు నచ్చిన పాట ఏదని అడిగితే రియల్‌ 
స్టార్‌” సినిమాలోని సలామ్‌ నమస్తే హైద్రాబాద్‌ పాట తనకు ఇష్టమని చెపుతాడు. 


లట 

సలామ్‌ నమస్తే హైద్రాబాద్‌ పాట తనకు ఎంతో ఉత్తేజాన్నిస్తుందంటాడు. 'రౌడి” 
సినిమాలోని 'నీ మీద ఒట్టు” అన్న పాట, 'లై సినిమాలోని 'బొంబాటొ అన్న పాట 
కూడా నచ్చినవేనంటారు కాసర్ల శ్యామ్‌. 


ఇన్ని రకాల పాటలు రాసిన ఆయన్ను ఎన్నో సత్మారాలు, పురస్మారాలు 
అవార్డులతో ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు గౌరవించాయి. సంతోషం స్పెషల్‌ జ్యూరీ 
అవార్డు బస్టాప్‌ చిత్రంలోని 'కలలకే కనులొచ్చిన క్షణమిది * పాటకు 2012లో 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


వచ్చింది. ఆరుద్ర, చంద్రబోస్‌, కందికొండ లాంటి వారు తనకు నచ్చిన సినిమా 
కవులని ఎప్పుడు చెప్పుకుంటాడు శ్యామ్‌. 

శ్రీ శ్రీ మహాప్రస్థానం, ఖడ్గసృష్టి, తిలక్‌, అలిశెట్టి ప్రభాకర్‌, మేర్లపాక మురళి 
వంటి రచయితల సాహిత్యాన్ని చదవడం ఇష్టమని అంటాడు. 
ఆయన రాసిన మరి కొన్ని ఆణిముత్యాలాంటి పాటలు.. 


ప్రేమకథా చిత్రమ్‌ : కొత్త గున్న హాయి నువ్వా 

వెంకట్రాది ఎక్స్‌ ప్రెస్‌ : మెల్లమెల్లగా, నీ మీద ఒట్టు, అదిరా సీమలెక్కా 
రియల్‌ స్టార్‌ : చాయ్‌ 

సుప్రీమ్‌ ; టాక్సి వాలా 

లవర్స్‌ : ఓమైనా.. ఎంతో తెలియని దూరం.. 

రాజాది (గేట్‌ : రాజాది గ్రేట్‌. టైటిల్‌ సాంగ్‌ 


ఇలా జానపదాలతోనూ కమర్షియల్‌ సినిమాలోని పాటలను కూడా రాయోచ్చు 
అని చూపించిన రచయిత కాసర్ల శ్యామ్‌. సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో రాణిస్తూ.. 
తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. వచ్చిన తక్కువ టైంలోనే ఎక్కువ పాటలు 
రాసి తెలంగాణ సినీగేయ స్రవంతిలో తన ప్రత్యేకతను చాటి గుర్తింపు తెచ్చుకున్నారు 
ఇది తెలంగాణ (ప్రజలకు ఆనందదాయకం. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం | 


లక్మ ప్రవీణ్‌ 





నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం 
హసాకొత్తూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మ ప్రవీణ్‌ 
వంశీ దర్శకత్వంలో చక్రి సంగీత సారధ్యంలోని 
“సరదాగా కాసేపు” చిత్రంలో “మల్లెనవ్వు” పాటతో 
సినీరంగ ప్రవేశం చేశారు. వీరు మొత్తం 8 
చిత్రాలలో 23 పాటలను రచించారు. సులోచన, 
సత్యనారాయణ దంపతులకు 15. 2. 1978లో 
జన్మించిన వీరు ఎంకాం, ఎంఎ థియేటర్‌ ఆర్ట్స్‌ 
చేశారు. “మహిత”ను వివాహమాడి “సాత్విక్‌” 
అనే అబ్బాయికి జన్మనిచ్చారు. 

వంశీగారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 
“తను మొన్నే వెళ్ళిపోయింది” తరుణ్‌ హీరోగా 
నటించిన “యుద్దం”, మరియు “కట్‌ చేసే” అనే 
మరో సినిమాకు కలిపి మూడు సినిమాలు 
సింగిల్‌కార్డ్‌ రాశారు. వీరికి బాలకృష్ణ హీరోగా 
వచ్చిన (శ్రీమన్నారాయణ చిత్రంలోని “చలాకి 
ముద్దలోటి” అనే పాట మంచి గుర్తింపును 
తెచ్చిపెట్టింది. 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


శ్రీమన్నారాయాణ చిత్రంలో... ప్రవీణ్‌ రాసిన గీతం 


చలాకీ చూపులో చూమంతరమేసావే 

శరాబీ షేపులోనే మత్తెంకించావే 

జవానీ జర్ముల్‌తో నా మతిపోగొట్టావే 

బినామీ హక్కుల్‌తో నీజత కట్టేస్తాలే 

తళతళలాడే అందాలే తాళికికట్టి పొందాలే 

మిల మిల మెరిసే పరువాలే మెట్టలుపెట్టి అడగాలే 
అబ్బబ్బా అమ్మాయి నచ్చిందే నచ్చిందే అంటుంటే 
తబ్బిబ్బె తెగ రెచ్చిపోతుందే పోతుందే పోతుందే ... 


అదే విధంగా దేవరాయ చిత్రంలో... 


గుచ్చి గుచ్చి కళ్ళల్లోకి తొంగి చూశావే 

వచ్చి వచ్చి గుండెల్లోనే తిష్టవేశావే 

తడబడి నిన్ను చూస్తున్నా అలజడి నీదే అంటున్నా 
జతపడి ప్రేమించేస్తున్నా ఓ మనసా... ఓ మనసా 


తనుమొన్నే వెళ్ళి పోయిందిలో ప్రవీణ్‌ రాసి మరో ప్రణయగీతం 


మైడియర్‌రా మనసులోకి హేడియర్‌ నీ అలకమానీ 
ఓసనమ్‌ నా ఊసులన్నీ నాకసమ్‌ నీ కోసమేగా 
కోపమే కరిగించవా... 

మనసునే మరిగించవా 

నేస్తమా.. ప్రాణమా.. చేరవా నానీడగా... 


వీరు రాసిన యుద్ధం చిత్రంలోని మరో తొలి (ప్రేమ గీతం... 


అంతెందుకు నువ్వు నచ్చావు 
ఇంతెందుకు నువు మార్చావు 
నన్నెపుడు వీడని నీడలా 
నన్నొదలి వెళ్ళని జాడలా 
ముందెపుడు చూడని హాయిలా 
ఇంకెపుడు మారని రేయిలా 
ల్వేర ల్వేర పడి వచ్చారే 
తపనలు కలిగించావే 


తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


తడి తడి పెదవుల్లోనే 

తహ తహలన్నీ నీవే... 
(ప్రవీణ్‌ సరదాగా కాసేపు చిత్రంలో... 

మల్లెనవ్వు బుల్లినవ్వు బేలనవ్వు బాలనవ్వు 

అదే నవ్వు సదా నవ్వు 

యదావిధిగా మరీనవ్వు నువ్వు 

పాలనవ్వు మురిపాలనవ్వు జడినవానలాగా నవ్వు నవ్వు 
ఇలా ప్రవీణ్‌ అనేక సినీగీతాలను రచించారు. 
వీరు రాసిన ఆణిముత్యాల్లాంటీ మరికొన్ని పాటలు 


సరదాగా కాసేపు : మల్లెనవ్వు, ఊహల సుందర, మగధీర 

దేవరాయ : గుచ్చి గుచ్చి కళ్ళల్లోకి 

తనుమొన్నే వెళ్ళిపోయింది : యువర్‌ మై లవ్‌, మై డియర్‌సింగిల్‌ కార్ట్‌ 
(మొత్త పాటలు) 

యుద్ధం * సింగిల్‌ కార్ట్‌ (మొత్తం పాటలు) 

కట్‌చేస్తే ; సింగిల్‌కార్డ్‌ (మొత్తం పాటలు) 

ప్యార్‌మే పడిపోయానే :_ చిన్నపిల్లలు 

లవ్‌ ఇన్‌ హైద్రాబాద్‌ : అదిరే ద్రెస్సేసుకొని 


ఇలా తెలంగాణలో సినీగేయ రచయితలు ఎంతో మంది తమ (ప్రతిభను 
చాటుతున్నారు. తెలుగు సినీ సాహిత్య లోకానికి ఎన్నో అద్భుతమైన గీతాలను అందించి.. 
ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు, చేస్తున్నారు. అందులో కవితాత్మకమైన పాటలు 
కొన్నైతే, సందర్భానుసారంగా వచ్చే పాటలు మరికొన్ని, (ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ 
నిలిచేపోయే పాటలను అందించిన రచయితలను మనం ఎప్పుడు స్మరించుకోవలసిన 
అవసరం వుంది. ఇంతటి ప్రతిభ కలిగిన రచయితలు తెలంగాణ నేలలో పుట్టడం 
తెలంగాణకు గర్వకారణం. 


తెలుగు సినిమాలో, తొలి సినిగేయాన్ని రాసిన “చందాలకేశవదాసు” 
తెలంగాణవాసి కావడం, తొలి తెలుగు సినీగేయరచయిత్రి శ్రేష్ట తెలంగాణ బిడ్డకావడం. 
జాతీయ అవార్డు గ్రహిత సుద్దాల తెలంగాణకు చెందినవారు కావడం గర్వించదగ్గ 
విషయం. ఇలా తెలుగు సినిగేయ ప్రపంచంలో తెలంగాణది ప్రత్యేక స్థానం. ఇట్టి 
స్థానాన్ని పదిలంగా చూసుకుంటు దీని కొనసాగింపుగా మునుముందుకు సాగుదాం. 


|) తెలంగాణ సినీగేయ కవుల వైభవం 


